శ్రీ రామకృష్ణ కథామృతము 


దిని 
నేడే కొనండి! (ప్రథమ భాగము) పదేపదే చదవండి! 


శ్రీ “మ.” చే వంగభాషలో విరచితమైన మూల(గ, థమునుండి అనూదితము. నవభారత 
నిర్మాతయగు (శీ వివేకానందస్వామికి శ్రీరామకృష్ణ పరమహంస గురుదేవుడు. ఆ పరమహంసదేవుని దివ్వ 
వచనామృతమును శ్రీ "మ.__.” ఆనంద తన్మయతతో తాను వినినది వినినబ్లుగ ఐదు భాగములుగ (గంథస్థ 
మొనర్చెను. అదు (పథమ భాగమిది. 

ఆ అవతారమూ ర్తియొక్క వచనములు ఈ పుటలయందు మనస్సును పూర్తిగ ఆకట్టుకొనుకట్టుగ 
అనువదింపబడినవి. వీనిలో పరిష్కరింపబడని తత్త' షయిక సమవ్యలేదు, తొలగంపబడ9ి ఆధ్యాత్మిక 
సంశయము లేదు. వివరింపబడని ఆత్మవికానక విషయములేదు. ఆస ,క్తికరము. ఆధ్యాత్మికులకు ఒక 
వర పసాదము. 


వెల: సాదా: రూ. 800 
పుటలు : 240 4 VIII (పథమ ము[దణము కారికో ఏ రూ 12.00 


స 3 ఫా 
(శ్రి రావ.కృష్ణ జీవిత చరిత్ర 
రచయిత : (శీ చిరంతానందస్వామి 


వంగభాషలోని మూల(ప్రమాణ (గంథముల ననుసరించి రచింపబడినది. ఇందు (శ్రీరామకృష్ణుని 
వితాంశములు మృదుమధురమగు తేటతెనుగున సమ్యగ్రముగ వివరింపబడినవి. ఢిల్లీ సాహిత్య అకాడెమీ 
వారిచే ఉత్తమోత్తమ (గ్రంథముగ నిర్ణయింపబడినవి. 

(శీ రామకృష్ణ జీవిత చరిత ఆద్యంతము ఆత్మవెభవమే. దివ్యవెభవమే ఇదియొక దెస కావ్యము. 
ఇంకొక దెస చరితము వెరసి తత్త్వ సంహిత. లెక దివ్య కావ్యము. ఈ (శీరామకృష్ణ జీవిత చరిత 
శారదాకంఠము కఓంకారఘీంట! రోమాంచములపంట. 

శీ వేలూరి శివరామశాస్త్రి 

-..విమర్శుక చకవర్తి...కి. శే. (శ్రీ కట్టమంచి రామలింగారెడ్డిగారి శాఘామోదములనందిన మీ 
పూర్వ (గంథముల నిది రచనావైదగ్ధ్యమున. ,,.మించియున్నది. విషయాొదా_త్యము రచనౌదా త్తముగా 
పరిణమించుట స్వాభావికమే కదా సిద్దహస్తుల చేతులతో ! 

-[(శ కందుకూరి మల్లి కార్డునం 
It is bound to communicate to the reader the beauty and power of 
Sri Ramakrishnas’ life. —sSri న్‌. Radhakrishnan 
Classic...authentic...It will be a very valuable addition to the Telugu literature. 
—The Hindu 
పుటలు: 4784 XXX వెల: రూ. 10_00 


ఇట్లు (వాయును : మెనేజరు, (శీ రామకృష్ట మఠవరు, మెలాపూరు, మ[దాసు_ 600 004 


ఢ్రిరామకృష్ణ ప్ర భ 


సంపుటము 84 1977 _ నవంబరు : పింగళ _ కా రీకము సంచిక 11 

విషయసూచిక 
థి 

2౨. వివేకానందవాణి 822 

లి, ( బాహ్మణా అభివదంతి ఐల 

4. శ్రీ) రామకృష్ట క థామృతము..__అనువాదం : (పృవాజిక శక్యామౌా్యపాణ లి25 

5, (వహ్లాదక థాత త్త (విచార ము_ధూళిపాళ (శీరామమూ రి 28 

6, 'రామకృషమ్ణుడు-వరమహంన భావము స్వామి స్వాత్మానంద వైలి0 

7. మాతృ చేవి చరణనన్ని ధిమాలము : ఎట్‌ ది వోలీమదర్స్‌ ఫీట్‌ 884 
అనువాదము : పి, గణపతిశ్నాన్త్రీ 

రి, సోదరి నివేదిత___వి. ఎస్‌, ఆర్‌. 28 

9, హరతు ప్‌శ్వీలి 

10. శివానందస్యామితో సనంభావణలు 846 

1l. తవస్సు---రామదేవానంద పీ్‌45 

12. బాలల శారదా బేవి.__వి. ఎన్‌, ఆర్‌, ఆంజనేయులు వ్‌5్‌వి 


(శీ రు కృ ప్ర (ప ఖే 
సంవత్సర చందా; 7-00. జీవిత చందా: 100-00. 
నిడి (పతిః 70 పైసలు. 


రామ క్ష ష్ష సేం ద లం 
మై లాపూరు 
మ్మదాసు 600004. 





geen ర వం తిసి దితి నై 


రాముకృష్ణవి: షన్‌ - ఒక విన్నపము 


ఆం(ధదేశమున, తుపానుబాధితులనిమి త్రము రామకృష్ణ మిషన్‌, రాజ | 

౮ "హేం్యదవరము, సహాయకార్య(క్రమములను ప్రారంభించినది. గుంటూరు, విజయ FE 
ల బాధితులకు బియ్యము, పప్పుదినుసులు పంచిపె పెట్టబడుచున్నవి. ఈ సేవా గ 
1 కార్య(క్రమములందు తగినవిధముగా సహకరించవలసినదిగా (పజలను వేడుకొను క 
శ చున్నాము. ధనరూపమెన, వస్తురూపమెన విరాళములక్రై చ ఆక! 
క రించుచున్నాము. విరాళాలు, కృతజ్ఞతతో ఈ క్రిందివిలాసమునందు స్వీకరింప 
ఓకీ బడును, 





శ 


(1 


(8) రూముకు లయ 


పీరభ దా పురము, రాజమం డి - 588 101 


కార్యదర్శి. 


|| 
క 
స్వామి నందానంద, నీ 
|! 
i 


bg నే హో 





వ తమిళనాడులో తుపానువరద-దాధితుల నిమిత్తము రామకృష్ణ మిషన్‌, కః} 
ర మ(దాను, సహాయ కార్యక్రమములను తిరుచ్చిజిల్లాలో (పారంభించినది, ఈ నహోయ శ్‌ 
కార్యక్రమములకు విరాళముల నొనగువారు ఈ (కింది విలాసమునకు పంపవలసి il 
నదిగా అర్థించుచున్నాము. 





శె 





శ్రీ రామకృష్ణ మఠము 


మైలాపూరు, మ. దాసు అబీ, 


| 
జే (శ్రీ రామకృష్ణ మిషన్‌ రిలీఫ్‌ 
| 


అధ్యతుడు. 


|| 
| 


ec 0c IN ce Ec క: 


; 
స్వామి తపస్యానంద, 
N 
| 





౦పుటము కిక 1977 - నవంబరు : : పింగళ - కా ర్తీకము సంచిక 11 


ఆ ర్ట న్‌ 
కలయంగ నెల్లయెడలం దలలును లోచనములును వదనములు నగు ని 


ర్మలు నిర్వికారు నిన్నుం గొలిచెద సర్యైకసాకి గోవింద హరీ 


నిను నెఖుగకున్న సంసారనిమగ్నతపోదు గోచరము కావు మనం 
బునకు నఖిలేం[దియములకు ననునేమనువాడ వింక నారాయణుడా 


ఫలములు కోరక కర్మంబులు నడపుచు వాని విమలబోధాగ్ని హతిం 
బొలియించుచు నిర్ణ్యంద్వత నెలకొను నేకాంతి జనులు నిను గండు హరీ 


అచరములును జరంబులునై న భూత సముదయంబులు మణులు నూత్రముననున్న 
కరణి నీయంద యున్న ని కాన సమత నేకభ క్రినే గోరెద నిమ్ము దెవ! 


_ శంతి పరము, 


వి వేకానందవాణిీ 


వవంచమంతయు తిరిగిమాడగా, ఈ దేశ 
(వజలవ లె ఇంత గాఢతమస్సునందు మునిగి 
పోయి యుండువారు నా కింజేబేశమునను 

-కొనిపింవ లేదు. మై చూపునకు సా త్తి (క స్థితిని 
be కానిపించును, కాని లోవల 
శీవల జడత ము. చెట్టు మోడులు, రాతి 
పీనియందు ఎంతటి జడత్య మో, 
అంతటి జడతంము |! అట్టివారు ఈ లోకమున 
వమి కర్ణము నొనర్హురు! అట్టి జడులు, అట్టి 
సోమరులు, అట్టి ఇంద్రియ సుఖై కలోలురు, ఈ 
లోకములో ఎన్నాళ్లు (బతికియుండ నే ర్తురు | 


బండలు ; 


పా శ్చాత్య దేశములు చూచివచ్చి, ఆ పిదప 
అవసరమైన-వో నా మాటలను ఆశ్నేపింపుము, 
పానాత్వ దేశీయుల జీవితమునందు ఏమి సాహ 
నము, ఏమి కర్భతత్సరత, వమి ఉత్సాహము, 
వమి రజోగుణ వికానము దీపించుచుండును |! 
ఇక మో జేశమం దన్ననో, ర_కము హృదయ 
మునం చే ఘనీభవించిపోయి, ర ్కక్షనాళములలో 
(పవహింవపజాలకున్నట్టు, శరీరము వతవాత 
UE న్తమై చచ్చుకొని పోయినట్టు, కానిపిం 
చును! 


కావున మొదట రజోగుణాభివృద్దిచే జను 
లకు చుజబుకుదనము కలిగింవవలెనని ' నా యఖి 
(పాయము, అవ్వుడుగాని వారికి ఈ జీవితమున 
కష్టము నెదుర్కొను సామర్ధ్యము లభింవదు, 
శరీరమందు బలములేక, హృదయమందు 
ఉత్సాహము లేక, బుద్దియందు న తంతత లేక 
పీరేమి చేయుదురు... ఈ నిర్జీవపిండములు |! 
[0 ఫోత్సాహాము కలిగించి వారిని (పాణవంతుల 
నొనర్చవలెనని నా సంకల్పము... ఈ కార 
మునశే నా జీవితమును అంకిత మొనర్చినాను, 


వేదమం తములందు గల అమోఘకశ క్రి 
మూలమున వారిని మేలుకొల్పెదను, “లండు! 


నిదుర చులుకొండు !” అను ఆభయనం చేశమును 
వారికి చాటుట కొలుశే “నీను జనసించితిని. ఆ 
కార్యమునందు మోరు నాకు సహాోయులు కండు, 


(వతి [గామమునకు, చేశమునందలి [వతి 
(పాంతీమునకు పోయి (బాహా జులు మొదలు 
చండాలురవణకును గల సర్భ|హపజలకును ఈ 
అభయవాక్కు_లు బోధింపుడు. “మో యందు 
అనంతశ క్తి కలదు, ని త్యానందమునందు మికు 
పాలు కలదు” అని (వతివానికిని తెలుపుడు. 
అట్లు వారిలో గల రజోగుణమును మేలు 
కొల్పుడు, వారికి జీవిత సమన్యల సెదుర్కోను 
శక్తి కలిగింపుడు. ఆ పిదవ మోతువిషయము 
వారికి బోధింపుడు. దేశ (వజలలో గల ఆంతిర 
శ_క్తిని మేలుకొల్పి, అన్యాధార మ మే. ౦వక 
న్వతంతముగా నిలుచు సామర్థ ్రమును వారికి 
చేకూర్చుడు. మంచి అన్నవ స్తీ ee యే 
చృములగు భోగములు, కలిగి సుఖజీవనము 
చేయు మార్గమును వారికి నేర్చుడు. ఆ పిదవ 
ఈ భోగబంధమునుండి విముక్ర్తులగు విధాన 
మును వారి కెటిగింపుడు, 


జడత్వము, సీచత, కవటము: ఇవి చేశ 
మందంతటను నిండీపోయినవి. బుదిముంతుడగు 
వాడు ఇదంతయు చూచుచు, ఊరకుండగలడా ? 
వాసి కన్నులలో స్‌ు (కమ్మాడా! మదరాసు, 
బొంబాయి, 


వంజాబు, బెంగాలు.._ఎక్యంాడ 


చూచినను జీవచిహ్నా ములు కానిపించుట చేదు. 


మారు విద్యాధికులని మొ తలంపు, వ్యర్థ 
వషయములుతవ్చ మో రేమి నేర్చుకొంటిరి 1 
వరులభావములను - విదేశ భావలో గలవానిని - 
కంఠస్థముచేసి, మీ మెదడులను వానితో 
నిండించుకొని, క ళాశాలలి చ్చు వట్టము 
లార్జించు కొనుటతోడనే విదా కలై? నట్టు 
మిరు తలంచుకొనుచున్నారు ! ఇసీ | విద్య 


వి వే కా న 


యనగా ఇదా? మో విద్యకు గల వరవు లత 
మేమి? ఒక గువుసావనియో, ఒక మోటు 
న్యాయవాదివదవియో ; అధికమైన-చో, ఒక 
జెప్యుటీ మ్యాజిస్టే )టువని యో-___ఇ౦ తేక డా, 
వఇందుచేత మోకు గాని, దేశమునకు గాని ఎట్టి 
ఉవ కారము కలుగును ? 


ధన ధాన్య సమృద్ధికి జీరొందిన ఈ భారత 
చేశమున అన్న మో" రామచందాయని ఆ|కం 
దించువారి హృవయవిదారక రోద నధ్యను లెట్లు 
వినవచ్చుచున్న వో కన్నులు విప్పి Vee 
ఈ లోవమును మో విద్య తీళ్పునా? అనం 
యు పాశ్చాత్య విజ్ఞానశాస్త్ర సాహాయ్య 
ఫో భూమిని (తవ్వి, దున్ని, ఆహారవ దార్థ 
ములను పండింపుడు.___ఇతరులయొద్ద నీచ సే 
యొనర్చి కాదు... మో see tern 
పా శ్చాత్య విజ్ఞాన తా శ్ర సాహాయ్యము చేతను, 
వంటలు నమృద్దిగా పండించు నూత్న వార్ష 
ములు కనివట్టి మోరీ కార్యమును సాధింవ 
వ లెను, 


కావున నే నేసే చేశ వజలకు నిరంతర కర్మ 
తెత్చేరతేరమును బోధించుచున్నాను. అవ్వుడు 
గాని పారు తమకు వలయు అన్న వస్త్రములను 


ంద బాణ 828 


"తామే ఉత్ప త్తి చేపికొనజాలియుండరు, అన్న 
వనములు లేక, ఆ వ్యాకులతలో మగ్ను లై, 
'దేశ్మవజలు వినాశదశకు వచ్చియున్నారు__ ఈ 
దుర్చశను తొలగించుటకై. మోరు ఏమి చేయు 
చున్నారు? మో శాస్త్రములను గంగలో పొజు 
వేయుడు. అన్న వ్యసనములు నంపాదించుకొను 
మార్లమును (వజలకు ముదట బోధింపుడు. ఆ 


వీదవ  శాన్తము చదివి వినిపింహ తీణిక 
దొరకును, 
త్మీవకర్శతత్సరతను ఉద్దీపింవ జేసి వారి 
( 6ు 
సాంసారిక లోవములను తీర్చనిచో, పార 


నూర్థిక (వనంగములకు ఎవ్వరును చెవియొగ్గరు. 
కావున నేను చెహ్వునడి వమునగా, మొాయందు 
గల అత్నళ _క్తిని మొదట మేలుకొల్చుకొనుడు, 
ఆ వీవవ తమయందు ఆత శక్తి కలదు అను 
విశ్వానమును సామాన (వజలకు మోచేత 
వై నంతవజకు కలిగింపుడు, తదనంతరము వారి 
ఆహార వదార్థములను సంపౌదించుకొను విధ 
మును వారికి నేర్చుడు, 


క్రదంతయు జరిగిన విదవ మతబోధ చేయుడు 
సోవురు అ కూరండి యుండుటకు అవశాశము 
'లేదు.._వ శణమునందు మరణము ఆనన 
మగునో ఎవ డెజబుగును? 





(బాహ్మాణాఅభివదంతి 


జనకుని నదవసూూతో గారి యా 
సదస్సు ర టై వలని 
ఒక చిక్కు. (వశ్న 
జవాబు మాటల్లో చెప్పడానికి 
Ca 


చేసింది. ఆ (వశ్నకు 
కుదరదు, 

3 : అలో అలో ణ్‌ 
ఆ నలుక చప్పడానికి (వయత్ని స ఆ 


చెవ్నడానికి నాధం శానిదాన్సి చెప్పడానికి 
A $ a A) 


(వయత్నించాడనే దోవం వైన బడాతుంది. 
అట్లని "చెవ్చకుండ ఉఊరకున్నా దోషమే, 
(వశ్నకు బదులు చెవ్చ లేకపోయాడని అందరు 
ఒక కే గోల జేస్తారు. చెప్పినా ఇబ్బంది, చెప్పక 
పోయినా ఇబ్బంది, 


484 


కస్తిన్ను ఖల్యా కాశ ఓతశ్చ (వోతశ్చ 1" 
(ఎందులో అచా కృ తాకాశం కూర్చబడి 
యున్నది ?) - అన్నచే గార్షి (వశ్న, 

బదులు చెప్పినా దోవం, చెప్పకపోయినా 
దోవం - అనే ఈ రెండు దోషాలను వరిహా 
రిసూ *“వతైై ౦ తదతరం గార్లి (బ్రాహ్మణా 
అభివదంతి (ఓ గార్లీ! అవ్యాకృ తాకాశాని 
ఆధార మైన తతాాన్నే “అత్షరం” అని (బ్రహ్మ 
వేత్తలు వలుకుచున్నాకు) - అని 
చెప్పాడు యూ వల్వ్క్యూడు, 


బదులు 


(వశ్నకు తగిన నమాభానం చెప్పినందువల్ల, 
చెప్పలేక పోయాడన్న దోపానికి అవకాశం 
చేదు. “(బ్రహ్మవేత్తలు చెప్పుచున్నారు -అని 
చెప్పడంవల్ల అవాచ్యమైన దాన్ని చెప్పాడ నే 
దోపానికీ అవకాశంలేదు, 

ఇంత నేర్పుగా నమాభానం చెప్పిన యాజ 
వల్క్యూని గారి తిరిగి (వళ్నించింది, “ఏమి 
టాతురత త్యం 2? 

ఆ “అతురాన్ని?” ఇంకా పొడిగించి చెప్పా 
లంకే యాజ్ఞ వల్కు._ (నికీ ఉన్నది ఒక్క_ే 
మార్లం.' అది “నేతి నేతి మార్లం. ఆ 
మార్హాన్నే అవలంబించి బదులు చెప్పాడు. 

“ఆ *అతరంి” స్థూలం కాదు. సూతం 
కాదు, దీర్చం కాదు, (వాస్యంశకాదు, లోహితం 
కాదు, స్నేవాంకాదు. ఛాయశాదు. చీకటి 
కాదు, వాయువుకాదు. ఆకాశం కాదు, తేజస్సు 
శాదు.-రసంకాదు, న్నేతం, (శోతం, వాక్కు-, 
(పాణం, మనస్సు, ముఖం - వేనిడి, ఆంతరం 
లేనిది. చాహ్యూం లేనిది, చేనిని భథీంచనిది. 
'బీనిచేతను భతీంవబడనిది.” 


ఇక్క-డ గమనించవలసిన ' సూత విషయం 
ఫికేటుంది, “అదికాదు, ఇదిశాదు” అని యాజ్ఞ 


రాముక లివ్‌ (వ ఖ్‌ 


వల్క్యూడు వర్ణించింది మన ఆత్మకు వేళైన 
తత్వాన్నా! ఆత కు -వేబుకాని తత్త్యాన్నా! 

అత్మక న్న వేజైనత త్వాన్ని, యాజ్ఞ వల్కు-డు 
“అస్థూలం, అనణు” అని అట్లా నిపేధరూవంగా 
పర్టించిఉం శే ఆ వర్ణన కేవలం శూన్యాన్ని 
వర్ణించిన శ్లే అయిడండేది, శూన్యాన్ని (వలి 
పొదించిన శ్రే అయిడటం బేది. శూన్యాన్ని (పతి 
పొదించడానికి యాజ వల్కు-డు అంత ఆయాన 
పడవలసిన అవసరం వేదుకడా! కాబట్టి 
యాజ్ఞ వల్కు్యూస్‌ నిషే.ధవర్ష నయొక్క-_ ఉద్దేశం 
అనణు అనే ఆ నిపేధ 
వర్ణన అఆతృవిషయక మైన మన (ధాంతిని 
తొలగించుట కే ఉ ధ్రైశింవబడింది, (భాంతి 
తొలగి కే ఆతుయీ అతురత త్త (౦, అతుర 
తత్త్వమే ఆళ్ళ అనే ఆ భేదజ్ఞూనం మనకు 
కలుగుతుంది, 

అభేద (వతిపాదనయే సకల్మశుతుల రమ 
తాత్సర్యంగా ఉన్నది, వైకుంఠంలో నారా 
యణుడున్నాడు, శె లానంలో శిన్చడున్నాడు, 
వారు అవ్వుడవ్వుడు జగ త్క_ల్యాణం కొఆకు 
అవతరిస్తుంటబారని మనం పురాణ (వమాణ 
బలంవలన నమ్మగలిగినప్పుడు, ఉత్తమోత్తమ 
[వమాణమైన (శ్రుతి, తల్లి వలె ఆదర 67౫ 
“తత్త (మసి, తత్త (మసి (జగ తక్కారణుడై న 
వర (బహ్మన్వ్యరూవ మే సీ నిజన్వరూవం) అని 
చెవు చుండగా విశ్ళసించుటశేమి కష్టం 1 

“తత్త మసి” ఇత్యాది (శుతిమాత వాక్కు. 
లను, వరమ (పమాణంగా స్వీకరించగలవారి 
భాగ్యమే భాగ్యం అటువంటివారు విడునక 
ఉవనిషతులను (శ్రవణ, మనన, నిదిధాాననం 
వేయవలెను, అంతకన్న ఉ త్రమసాధన వారికి 
'వేజొకటి లేదు, 


వేము. *అసూలం, 


ర 


“ఆసు ప్తేరామృతే కౌలం నయేద్వేదాంత చింతయా” 





6 ) రొ సై ర్చ ష్ష 


కథామృతము 


(రెండవ భాగము 


అనువాదము : [పవ్రాజిక శ్యామ్మాపాణ 


చేడు కీ. శ, 1రికికి జూన్‌ 5 వ తేది, మంగళ 
వారము, అమావాస్య, 


మధ్యాహ్నము భోజన మైనవిదవ శీ రామ 
కృష్ణులు తమకు పూర్వము కలిగిన (కేమో 
నత్త స్థితినిగూర్చి మరల చెప్పుచుండిీరి, 

శీ రామకృష్ణులు: (మాస్ట్రరుతో) ఎటువంటి 
రోజులు గడిచెనో తెలియునా! ఈ ఆలయ 
ములో భుజించెడివాడను కాను. చారానగర 
ములోనో, అరియాదాపాలోనో, దశీ.ణేశ్వర 
ములోనో ఎవరైన (బొహ్మాణుల ఇంటికిపోయి 
మానముగా కూర్చుుం జెడి వాడను. ఇంటివా 
శేమైన అడిగినవో నే నిక్క-డ భోజనము చేసె 
దను” ఆనిమా(త మే జవాబు చెవ్వువాడను, 


ఒకదినము మధుర బాబుతో “నన్ను శ్రీ) 
జేవేం| దనాథ కాగూరుగారింటికి తీసికొని పొమ్మని 
వట్టుపట్టితిని, "దేవేంద్రుడు ఈశగరుని సరి 
యను గనుక వానిని చూడవలెనని కోరిక గలి 
గొను, మధుర బాబు జమోంచారుక చా! ముందు 
వెనుక లాలోచించి చివరకు ఇట్లనెను. “చేవేం 
(దుడు నేను ఒశేక్లాసులో చదువుకొన్నాము. 
మిమ్ములను వీలు చుకొనిపోయెవను, ” 


ఇంకొకదినము ఇాన్‌ బజార్‌ లో శ్రీ) దీన 
బంధు ముఖర్జీ అను భ కుడు కలడనివిని వారిం 
టికి తీసికొనిపామ్ముని మధురుది బలవంత ఎట్టి 
తిని. వాళ్లు చాల వీదవాళ్లు. చిన్న ఇల్లు. తల 
వనితలంపుగ గొవ్ప జమిోండారు ఇంటికి వచ్చే 
ను. దానికితోడు ఆదినము వాని కొమారుని 
ఉవనయనము, మమ్ములను కూర్చొన బెట్టుటకు 
కూడ స్థలము "బేనందున ఇంటియజవూని వాల 


ఛాధవ డెను. అట్టి విశేవదినమున వారింటికి 
పోయి వారిని ఇబ్బంది వెట్టినందులకు మధుర 
కాబునకు సిగ్గువేసెను. తిరిగివచ్చునపుడు “ఇక 
మోదట మామాట వినను అనెను. నేను నవి 
డఊారకుంటిని, 

ఒకమారు (శ్రీ) కుమార్‌సింగ్‌ సాధులను 
భిశుకు పిలిచెను. అచ్చటికి చాలమంది సాధు 
వులు వచ్చియుండిరి. వారు నన్నేదో వళ్నించిరి, 
వారికి నాజోలి వల అని తలవంచుకొని పోయి 
కూర్చొంటిని. చొపాననము చేయకముందే 
భోజన ముచేయ నారంభించితిని. అందరూ ఒక్క- 
చెట్టున ఇదేమి? ఆని శేక పెట్టిరి, 

ణః # ba 


సాయంకాలము 5 గంటలాయెను. శీ రామ 
కృష్ణులు తమగది [వక్కూవరండా మెట్టుపై 
కరార్చొనియుండిరి, రాఖాల్‌, మాస్టరు, వాజరా 
(వక్క-చే కూర్చొనియుండిరి. 

శీ రామకృష్ణులు: భగవంతుడే సర్వమునై 
యున్నాడు, మంచి చెడ్డలకు, పావపుణ్యములకు, 
భ_క్రీజ్ఞానములకు సర్వమునకు అతడే కర్త, 


ఒక కథ వినుము. ఒకడారిలో ఒక రైతు 
ఉండెను, అతడు పొలమును సాగు చేసికొని 
జీవిం వెడివాడు, వానికి" వాలకాలమైైనత రువాత 
ఒక కుమారుడు పుట్టును, "లేక తేక కలిగిన 
నంతానము కనుక అల్లారు ముద్దుగా పెరుగు 
చుండెను. ' ఒకనాడు రైతు పొలములో వని 
చేయుచున్న వ్వాడు (వపక్క-యింటాయనవచ్చి 
“మి కుమారునికి చాల జబ్బు చేసినది. (వమాద 
స్థితిలో యున్నాడు” అని తెలిపెను, రైతు ఇంటికి 
చేళలోవలనే కాలుడు మరణించెను, చాొని 


శ్రీ రామకృఫ్ల (వభ 


భార్య రోదనమునకు అంతు ేకుంజెను,. అత 
డేమియు వలుకక మానము కూర్చొనియుం 
డెను. నాని కంటినుండి ఒక్క. సీటిబొట్టయినను 
జూర లేదు, 


“అట్టి బంగారుబిడ్డడు పోయెను. ఈయన 
కంటనుండి ఒక్క-బొట్టయినా రాలబేజే!? అని 
ఆ ర తుభార్య ఏడుస్తూ అక్క-డ గుమిగూడిన 
వారితో చెప్పుచుండినది. కొంత సేవయినతరు 
వాత రైతు భార్యకు ఇట్లు జవాబు చెప్పును, 
“నను నిన్న ఒక కలకంటిని. కోను రాజు నె తిని, 
వడుగురు కుమారులుండీరి. సర్వ్యగుణసంవన్ను లై 
"విరుగుచుండిరి, విద్యాబుద్దులు నేర్చుచు (కమ 
ముగా చెద్దవార గుచుండిరి. ఉన్నట్లుండి నాకు 
మెలకవ వచ్చెను. ఆ ఏడుగురు కుమారులకైే_ 
దుఃఖంచుటయా ? లేక ఈ ఒక్క_కువూరునక్తై 
దుఃఖంచుటయా 1 అని ఆలోచించు చున్నాను ! 


యథారజానులకు స్వవ్నజాగరములు రెం 
థల 
డును నమానములుగ తోచును, 


ఈశ్వరుడే కర్త, 
అంతయు నడ చుచున్నది 


వాని ఇహ్ట వ కార మే 


హాజరా : కాని తెలిసికొనుట చాల క వము. 
శ్రీ) రామకృష్ణులు : (మాస్టరుతో) నీకు 
సాకారము ఇవ్ళమా ? నిరాకారము ఇవమనూ! 
మాసరు: నిరాకారమే ఐఇహ్షము,. కాని 


భగవంతుడు సాకారుడు అను నమ్మాకము 
కూడ కలదు, 


(శ్రీ రామకృష్ణులు : కేల్‌ఘర్‌లోని (శ్రీ 
మోలీసీల్‌ గారి తోటకు తీసుకొనిపోయెదచవా ? 
అచ్చట ఒక కొలను కలదు, ఆ కొలనులో 
చాల చేవలున్నవి. బొరుగులు వేసినవో అవి 
నీళ్ళవైకి వచ్చి వాటిని తినుచు ఆనందముతో 


తిళుగాడును. ఆ దృశ్యము నాకు చాల ఆనంద 
మును కలిగించును, నచ్చిడానంద నము[దమున 
ఆత్సరూవమగు చేవలు ఆనందముగా క్రీడించు 
చున్నట్లు భావన కలుగును, 


భగవంతుని దర్శించుకొనన లెనన్న సాక 
నలు చేయవలెను. చేను కళోర సాధనలు 
చేసితిని, “అమ్మా దర్శనమిమ్మ"ని రాజం 
బవళ్ళు మట్టి నేలడె బడి పొర్ణాడుచు విలపిం చెడి 
వాడను, కన్నీళ్ళతో చేల అంతయు బురద 
అయ్యెడీది. 


మాస్టరు : తమరికే అట్టి కథోర సాధనలు 
చేయవలసి వ చ్చెనుగ డా! ఇక మా బోటి 
సామాన్యులో కష్టవడక యే భ గవద్దర్శనమును 
ఠి లు 
కోతుదురు |! 


జ ప ఫి 
(శ్రీ రామకృష్ణులు : (నవ్వుచు, అమృత్‌ 
ఇట్లనును. ఒకరు నిన్ను రాజబెట్టిన పదిమందికి 
ఉవ రౌరాగ వడును, 
మాస్టరు : వీల విలాసార్థ మే అని తమేే 


ఇక్క, కరగక శాం | 


శ) రామకృష్ణులు : అట్లు కాదు. లీలయు 
నత్య మే సుమా, నీ కొకటి చెప్పదలచితిని. సీవు 
ఇక్క-డకు వచ్చునప్పుడు వట్టి చేతులతో రాక 
వదైన తీసికొనిరమ్ము. ఇట్లు నేనే స్వయముగా 
"ెవ్చకూడదు, అయినా మోకు తెలి యదనియే 
చేర్చుచున్నాను. అధరునికికూడ ఇశ్ష్లు చెప్పితిని, 
“ఒకచైన తమలపాకులై న తీసికొనిరమ్ము'ని 
భవనాథునికికూడ చెప్పితిని, 


చేడు [కీ న, 1రిరికి జూన్‌ 15 వ నేది. 
స సకం * | 
ఒక సాధకుడు: స్వామి! గృహాస్థా శ్రమ 


ములో భగవ త్భాయోత్కా.రము లభిం 
గలడా? 


(శ్రీ శామకృన్ణ క భామృతము 


శ్రీ) రామకృష్ణులు : ఎందుకు లభించదు ? 
తప్పక లభింవగలదు. కాని కుమ్మరి పురుగువ లె 
సంసారములో నివసింపుము, కుమ్మురిపురుగు 
బురదలోనే నివసించినను డానికి బురద అంటు 
కొనను. ఛగవంతునికై మనస్సునిల్సి సంసార 
ములో వనులన్ని యు చేయుము. కాని ఇది 
వాల కఠినమైనది, జంజూాటములనడువము భగ 
వంతునివై మనస్సు నిల్బుట చాల కష్టమే! 


ఒక భక్తుడు : అట్లయిన ఉపాయ మేమి 
స్వామి ! 

శ్రీ) రామకృష్ణులు : ఉపాయము కలదు, 
అదియే తీ వ్రమగు వైరాగ్యము, ఇది అనిత్యము 
అని దృఢముగా తెలిసికొన్న చో వంటనే ఆ 
అనిత్యవ స్తువును వదలివేయవ లెను, గట్టి వట్టు 
దల ఉండవలెను, నా కొకసారి జబ్బు చేయగా 
డాక్టర్‌ గంగా వసాద్‌ మందిచ్చి నీళ్ళు 
మా(తము (తాగ రాదని వథ్యము పెట్టిరి, 
దానిమ్మావండుర నము (తాగవచ్చునసి చెప్పిరి, 
అందరు “సీరు (తాగకుండ ఎట్లుండుటి అని 
'చింతించుచుండిరి. చేను నీళ్ళు (తాగనని దృఢ 
నంకల్పము చేసికొంటిని, 


కొన్ని దినములు నిర్ణన( వ చేశ ములో నివ 
ఫీంచి వట్టుదలతో సాధనలువేసినచో భగవ 
ద్దర్శనము లభించును. అటుపై నంసార ములో 
యున్నను భయములేదు. అందుకనియే నేను 
ఈ బాలురను ఇచ్చట యుండమని . చెన్వుచుం 
దును. కొంతకాలము ఇచ్చట నివసించిన చో 
భగవద్భ_క్తి కలుగును, అటువై సంసారములో 


యుండన చ్చును, 


ప్రై 


ఒక భక్తుడు: మహాశయా! సర్వమునకు 
ఈశ్వరుడే క రయెొనచో మంచి చెడ్డలు, పుణ్య 
పావముల/ార్సి వలుక నేల? పావ కార్యముల 
కును అతజేగజా క ర! పావముకూడ వాని 
ఇష్ట పకార మే సక స కడా! 


(శీ రామక ఎ్రిస్ణులు: పావపుణ్యములు కలవ, 


కాని భగవంతుడు స్వయముగా నిర్లి పుడు. 
వాయువు నిర్గి వము. సువాననయు, దుర్వాస 
నయు వాయువులో వచ్చి చేరును, ఆట్లయ్యు 


వాయువు నిర్హి వమే, వానిసృష్టియే నానారక 
యం. కప aN) 

ములు. మంచి చెడ్డలు, పుణా తులు, దుర్మా 

రులు-అందరును వాని నృష్టి యే, కాని ఛభగవం 

౧ అలు 

తుడు నిర్లి పుజే, వాని వీలల మనము “తెలిసి 

కొన లేము, 


నంసారములో నే లివమైయున్న చో అది 
మనస్సును వాల (క్రిందికి లాగివేయును, ఎంత 
(క్రిందికి దింపివేయునో "తెలియనే తెలియదు, 
ఒకసారి నన్ను కోట చూపించుటకు తీసికొని 
పోయిరి. బండీ కోటముందర వచ్చి నిల్చిన పిమ్మ 
టనే మేము చాల లోతునకు దిగివచ్చితిమని 
తెలీసికొంటిమి. బండి పోవునపుకు మేము 
కిందికి దిగిపోవుచున్నామని తెలియనే లేదు. 
అటులనే కావు కాంచనముల ఆన క్రి కలిగిన 
వారిమనస్సు వారిని చాల క్రిందికి లాగివేయును, 
సంసారములో కామమే కాదు, దానితోపాటు 
(కోధముకూడ కలదు, కోరినకోన్కె.. నెజవేర 
నిచో (కోధము కలుగును. 


స శేవము, 


(సహో ద కథాత త విచారన 


ధూళిపాళ (శ్రీరామమూర్తి. 


పూర్వము రాజసూయ యజ మునందు శిశు 
'పాలుడు, శ్రీ) కృష్ణునిచే చంపబడి ఆయనయం 
ధర్మ రాజదిచాచి ఆశ్చర్య 
వడి అచ్చట కూర్చునియున్న నారదుని ఇట్లడి 
గొను, “మహర్షీ! ఇడి చాలా ఆశ్చర్యముగా 


యటైక ్రవముయ్యెను | 


నున్నది. వరతిత్వమైన వాసు చేవృునియం 

జ కము షవెందుట వకాంతభ కులకుకూడా 

(cn అనో 

దుర భము! మరి యటిసితి కృష్ణ చేసి యైన 
య రుణ లా ర 


శిశుపాలున శెట్లబ్బినది. పూర్వము వేనుడు 
భగవంతుని నిందిం చెను, బుషులు 'జాెనిని 
నరకమున (తోసిరి, మరి శిశుపాలుడు బాల 
మునుండియు మహోపాపి, ఏడును దంతవ కృ 
డును కృష్ణునియందు [కోధమాత్సర్యములు 
వహించి ఎవ్వుడును విష్ట్య భంనింద చేయుచు డియు 
దుపష్పావమైనభగ న తాయుజ్యమును పొందిరి, 
ఇది యెట్లు? గాలిలో గట్టిన దీవమువ లె ఈ 
నం దేహామువలన ' నా మనస్సు కొట్టుకొను 
చున్నది. ఈ యాళ్ళ 'ఏర్యమునకు కారణము 
చెవూము 
నారదు డాతని (వశ్నకు ఇట్లు నమాధా 
నము చెప్పును, “రాజూ! నిందా న్త్రవములు, 
పురస్కా-రతిర స్కారములు శరీరమునకు సంబం 
ధించినవీ, ఈ శరీరము [వకృతిపురుషంల గురిం 
చిన యవివేకముచే కల్పింవబడినది, ఈ శరీ 
రము (వకృృతివి కారము. అనాత్శవ దార్భము 
దీనియందు ఆత్మ (భాంతి ఉన్నందువలన దీనికి 
కల్లిన నిందా స్తుతులు దీనియందుగల 'ఆత్మాభి 
సుతం పురుషుడు తనకు క ల్రీనట్లు 
భావించును, ఈ శరీరమునందు నేను, "నాది 
యని అభిమానము (పాణుల కుండును, ఈ 
యహాం కార మవుకారములే నమభావ రాహి 


త్యమునకు వైవమ్యుమునకును హే పాతువ్రలు, శరీర 

మును తిట్టిన, తన్ను తిట్టినట్లు, కొట్టిన తన్ను 
కొట్టినట్లును. అశ్తు ఇతర శరీరమును తిట్టిన, 
ష్‌ టెట్టినట్లు, కొట్టిన, వాసిని కొట్టినట్లు. 
ఈ యభిమాన మే పక. సర్వశ రీర ములందున్న 
చొక శు యాత్మృవదార్థము, ఆత్మ అనాత్మ 
వివేకము తేక పోనుటవలన ఈ యభిమానము 
కల్లీనది, మరి వర మేశ్వరుడు నర్యమునకు ఆత్మ 
స్వరూపుడు, ఆయనకు శరీరములయందు ఇట్ట 
యభిమూానముండదు, ఇట్టి టైపమ్యాము ఉండ 
దు. కనుక ఆయనకు శరీరములం దాత్శ భాంతి 
లేదు. ఆయన శేవలుడు, నచ్చిదానంద న్వరూ 
పుడు. తనకంెటు ఇతరము, మరియొక వదార్థ 
మున్న దను! భాంతి "లేనివాడు, అందుచే 
పూర్వము చెప్పిన నిందా స్తవాదు లాయన 
కంటవు. ఆయన తన వరమాత్స్శసంరూవము 
నండే నిరంతరముండుచు లోకహితమునశే 
దండముపూని యుండును. ఆయన దండక ర 
అన్నమాట. కాబట్టి వ యుపాయముచేత నై 
నను భగవంతునియందు మనస్సు నిలువ 
వచ్చును, 

తస్మాత్‌ వైరానుబంధేన నిర పరేణ భయేన వా! 

స్నేహాత్కామేన వాయుంజ్యాత్‌ క థంచిన్నే క్షకేసృథక్‌ 11 


“వెరముచేత, భ క్తిచేత, భయముచేత, 
న్నే హాముచేత, కామముచేత, ఎక్టెనను సరే 


క స్సును ఈశ గరునియందు లగ్నము" చేయుము. 


వర మేశ్వరు డన్నుగహి మంచును. నీ వాయనను 
ధ్యానించుట కావలెను, ఏ మార్షమున ధ్యానిం 
చితివని ఆయన చూడడు, మార్గ భేదమును 
వట్టించుకొనడు. మరి వై రముచేత మనుజుడు 


(వహ్హాద కథా తత్తర విచారము 


త్వరగా సిద్ధిని బొందును. భ_క్తియోగమువలన 
అంత గాఢమైన భావన సిద్ధించదు, చరాడుము, 
(భమరము కీటకమును తెచ్చి, దాని గూడు 
నందు పెట్టి యది పారిపోకుండ _దానిచుట్టును 
ధ్యని వేయుచు తిరుగును. ఆ కీటక మునకు జ్వేవ 
ము, భయమును ఆ|భమరముడై గలిగి దాని 
యం చే మనస్సు గాఢముగా లగ్నమై, కొంత 
కాలమునకు అదికూడ  [భవమరమై వోవును. 
అక్ష మాయామానవుడై న [శీ కృష్ణవరమాత్మ 
యందు వైరయోాగముచే పావములు కడిగి 
వేసుకొని వరిశుద్దులె యాయనయం చై కో 
మగుదురు, 


“గోష్యః కామాదృయాత్కంసో 

ద్వేషావై ృద్యాదయోనృపాః | 

సంబంధాద్వ ష్టయః స్నేహా 

ద్యూయం భక్త్యా వయం నృపా ॥ 

“కామమువలన గోపికలు, భయమువలన 
కంసుడు, వైరమువలన శిశుపాలుడు, స్నేహాము 
వలన మోానును (పాండవులును), యాదవులును, 
భ_క్తివలన మేమును వర మేశ్వరానుగ హము 
వాందితిమి, 


ఈ చెప్పిన ఐదువమాార్హ్ల ములందును వేనుడు 
చేరడు. వేనుడు నాస్తికుడు, వాని కీశంరుడు 
"లేదు. ఈశ్వరుడే లేనవ్వుడు ఆయనయంబే 
ఛావమైన నెట్లుండును? ఏ భావముతో గాని ఆయ 
నను ధ్యానించు చుట్లుండును ? కావున అతనికి 
నరక మే గతియెనది. నరకమనగా సంసారము, 
జన్న్మమృత్యు జరావ్యాధి దుఃఖ వవాహము, 
అతడు నాస్తికుడు గాన ఈశగరచింత జేయ 
లేదు. మరి యేమిచేసినాడు? సంసారరూవమైన 
యో లోకమునే చింతించినాడు. చేనిని చింతిం 
చిన ఆగతియే గల్లుటలో నాళ ర్య మేమున్నది, 


లి29 


నంసారముగురించి చింతించినాడు. నంసారము 


నం'బే వజినాడు.” 


నారదు డీవూటలు జెప్పీ వురల, “రాజా! 
సీ పినతల్లి కొడుకులై న నిసుపాల దంతవ కలు 
న్‌ నళ జో ఈ 
పూర్వము విష్ణుపార్శ సులు, వివ ఛావమువలన 
వదచ్యుతులై భూలోక మునందు బుట్టినారిని 
చెప్పును, 


భర రాజాన కిది మరియు నాశ ఎర్యుము గాలి 
పినది. “మహర్షీ ! విష్ణుపార్శ ఏజనులై న మహాను 
భావులు ఏకాంత భ కులు, వారికి సంసార పాతము 
గల్లి నదనుట నమ్మ ఛక్వముగ- ని మాట. వారికి 
శావ మెందుకుగల్లినది ? ఇట్టి మహానుభావులకు 
వొవ మేమి? ఈ శావము బెట్టగ ల నవముర్తు లట 
వారు వైకుంఠ పుర వాసులకు చేహాము, ఇంది 
యములు, (పాణములతోడి సంవర్క-ముండదు, 
వారు కుద్దనతగమయ బేహులు. అట్టివారికి 
(పాక్ళత డేహనంబంధము గల్లుట, దానిచేత 
వారు సంసారబంధమునందు చిక్కుట యెట్లు 
నమకూరును * ఇదియంతయు నాకు విశ దముగా 
చెవ్వుడు” అని యత డడిగను,. నారదు డిట్లు 
చెప్పును, 

“పూర్ణ మొక ప్పుడు (బహ ఇపుతునై న 
ననందనాదులు, స్వేచ గా మూడులోశకము 
లందు తిరుగుచు విష్ణ్టులోక మునకు పోయిరి, 
వారు సనాతనులై న మరీచ్యాది మహార్జులకం కె 
వెద్దవానై నను, ఐదారునంవత్పరముల వయస్సు 
గల పిల్లలవ లె నుండుటయు, దిగంబరు లై యుం 
డుటయు చూచి, వారిని చిన్న పిల్ల లనుకొని, 
ద్వార పాలకులై న జయ విజయులు వారిది నిరో 
ధించిరి. వారికి కోవమువచ్చి “రజ స్తమోారహిత 
మైన పర మేశ్వరుని పాదమూలమున మూరు 
నివసించుట కర్ష్యులుగారు. మోారు చాలిశులు 
(మూఢులు). కావున పాపిస్ట్యులెన యసురుళై 


శీశి0 


జన్ఫింపుడు” అని శావము సిచ్చిరి, వా రక్క_-డ 
నుండి కిందికి వడుచుండుటజూచి దయగల 
వారై “మూడుబన ల యనంతరము మరల 
మాకు స్వస్థానము గల్గును "లెండిని యన్న్ముగ 
షాంం-చిరి, ఆ జయవిజయులు తొలిజనమున దితి 
కడుపున హిరణ్యక శిపు, హిర ణ్యాతము లై పుట్టిరి, 
వర మేశ్యరుడైై న విష్ణువు నృసింహావ తారము 
డాల్చి హిరణ్యక శిపుని, వరాహావతారము 
దాల్సీ హిరణ్యాతుని సంహారించెను. హిరణ 
కశిపుడు విష్ణుభ కుడై న |వహ్హోనుని, తనపుతుని 
చంవవలెనని నానాబాధలు 'మె్తైను, ఆ (వహ్లా 
దుడు (వ శాంతుడు. నమదర్శనుడు, నరర్శభూ 
తాత్శభూతుడు. కావున భగవంతుని తేజస్పా 
యనకు రశకమై నిలిచినది. హిరణ్యకశిపుని 


శ్రీ రామకృష్ణ (వభ 


(వయత్నము లాతనివై విఫలము.లై నవి. త ర్యాతి 
జన ]! యందు వారిద్దరు కై కసి కడుపున వశ వసు 
నకు రావణ కుంభక ర్లు లె జన్మించిరి. సర్వలోక 
ములను బాధించిరి, శ్రీ) మహావిష్టును శ్రీరామ 
చందుడై. జన్నించి వారిని చంవెను, మూర్క-ం 
డేయముహార్షి ఏకా కథ చెవ్పగలడు. ఆజయ 
విజయులే మూడనజన్నమున తృతియులై మో 
పినతల్లి కుమారులై జన్మించిరి. శీ కృష్ణుని 
చకపుచెబ్బచే వారి పావములన్ని యు విడి 
పోయి, వారిపుడు శావమోత మును పొందిరి, 
"నై రానుబంధమువేత తీ వమైన ధ్యానము కుదిరి 
వారికి ఈశ (ర సాయుజ్యము కలిగినది. మరల 
వారు విష్ణులోక మున స్వస్థానమును బోొందిరి,” 
స శేవము. 


రామ కృష్ణుడు - బర ముహూరసుకా న నః 


స్వామి స్వాత్మానంద 


నః శ, 14వ శతాబ్దంలో విద్యారణ 
నాము శృంగేరి వీఠాధివతిగా ఉండిరి, ఈయన 
వ! వేదాంత (గంథక ర్త, గొప్ప అనుభవ 
జ్ఞుడు, ఈయన |వాసిన (గంథాలలో “జీవన్ముక్తి 
వివేకము ఒక సు వసిద్ధ (గ్రంథము, దీనిలోని 
(వతి అత.రానికి (శ్రీ రామకృష్ణూని జీవితంలో 
ఉదాహారణలు కనబడ తాయి, 


(శ్రీరామకృష్ణ అనగానే వరమహంన అనే 
వదం మనకు జూవకం వ స్తుంది, వరమ 
పూంన అనేపేరు (స్రీ రామకృష్ణుని నామముతో 
ఒక కైవోయింది. వరమహంనజీవితం విద్యా 
రణ్యస్వామి విపులంగా తమ (గ ంథములో 
తెలియజేసారు. “స్థిత్మవజ్ఞు డు ఎలా ఉంటాడు, 
ఎలా మాట్లాడుతాడు, ఎలా నడుస్తాడు అన్న 
టర్హునుస్‌ (వశ్నకు కృష్ణుడు జవాబు చెప్పినట్టు 


విద్యారణ్యనా మి పరమహంనగూర్చి జీవ 
న్ను్రివి వేకంలో చెప్పారు. 


వరమహాంన అనేపేరు నన్యాసుల శే వెల్లు 
తుంది, ఇది అత్యున్నతస్థానము. ఈ వై మెట్టు 
ఎక్కే-లోవల కొన్ని దిగువమెట్లు దాటాలి, 
వీటిలో మొదటిది కుటీచక నన్యానము. మగో 
విధంగా చప్పాలంశే 'త్నీ వనన్యాసం' అనాలి, 
ఈ త్మీవసన్యాసి తన బుద్దిబలంతో [వవంచం 
లోని మంచి, చెడ్డలను విచారిస్తాడు. తాత్కా-. 
లికసుఖాలైన, భార్య, పిల్లలు, భోగాలు అక్క 
శ్లేదని వదలి వేస్తాడు, ఇలా (వవంచానికి దూర 
మై సాధనలు చేస్తాడు కుటీచక సన్యాసి, ఇలా 
సాధనలు చేయగా చేయగా చావు, పుట్టుకలు 
"లేకుండా ఉండడానికి (పయకత్ని స్తాడు. దీనిని 
బహూదకనన్యాసమంటారు. ఇది రెండవ మెట్టు, 


రామక్‌ ఖమ్టాడూవ రమహాంస భావము 


మొదట తనకు భార్యా పిల్లలు అక్క -శ్లైదంటు 
రెండవదశలో తిరిగి పుట్టకూడ దనుకుంటాడు, 
దీనిచే తీ వతరననా నమంటారు. దీనిలో సాధన 
చేయగా వేయగా హాంనత్వం పొందుతాడు, 
ఈ స్థితి _పరివక్యమొందనపుడు వరమహంన 
అసి అంటారు, 

విద్యను మనం పజ నార్ష నకు కాక ధనార్థన 
కోన మే అభ్యసిస్తున్నాము. ఈ పొట్టకూటవిద్య 
నా కవసరము లేదని (శ్రీ రామకృష్ణుడు తన 
చిన్నతనంలోనే దానిజోలిశే పోలేదు. (శ్రీ) 
రామకృస్థ్లుని అన్న, రామ్‌కుమార్‌" తమ్ముని 
భావిజీవితాన్ని సరిడిద్ద డాసికని “నాయనా, 
ముందు ముందు సీ వెలా జీవితాన్ని నెట్టుకొని 
రాగలవు) అని మందలించాడు, “అన్నా, -ఈ 
పొట్టకూటివివ్య నా కవనరంవతేదు” అని నిర్మా 
హమాటంగా (శ్రీ) రామకృష్ణుడు. చెప్పాడు. 
ఇలా చెప్పడానికి నిజమైన వైరాగ్యం కావాలి 
కదా! ఈవిధంగా ఆరంభమైన (శ్రీ) రామకృ 
హని కలక తా జీవితం దశీ.ణేశ్యర దేవాలయం 
లో వికసించింది. కాళికా చేవి నన్నిధిలో అనేక 
సాధనలు చేసి వాటిగమ్యాన్ని చేరాడు. ఇచే 
(శ్రీ రామకృష్ణుని జీవితంలో ౫ వనన్యాసాన్ని 
తెలియజేస్తుంది. 

తోశతాపురి అనే సన్యాసిని గురువుగా చేసు 
కొని (శీ) రామకృషుడు తీ,వతరనన్నాాసాని 
నీక రించాడు. SO. PIN 0 Me 
డలాలు వదలేకౌడు. కనుక ఇది విద్యత్‌ 


సన్యాసము, 
ఈ సన్యాసానంతేరం యితని జీవితం ఎలా 
ఉంటుంది. వసిెళాలుడులా కల్లాక వటాలు 


లేకుండా ఉంటాడు, సుఖ, దుఃఖాలకు కారణా 
లయిన అహాంకార, మమకారాలు లేవు. తుథా 
నివృ త్రికొటకే భిశకుపోతాడు. భిక ఎత్తుకో 
డానికి పాతకూడా ఉంచుకోడు, ఉండడానికి 


కీక్రీ1 


ఇల్లు లేదు, ఎండవానలనుండి రశీంచుకోడానికి 
వ నమయానికి వది దొరికితే అజే అతని 
వాసస్థానము, అది పాడువడిన యిల్లో, దేవా 
ప్రత హా, గడ్డి మేటో, చది గట్లో, కొండ 
చరిళూ, లోయో, కావచ్చు వాసి అ చే 
అతని నివాన సస్థలము, ఎహ్వూడూ వర[బహా 
చింతనలోనే ఉంటాడు, శుభా శుభకర్శలు 
రెండూ బంధాలే, అందుచే వాటిని నిరూ 
లిం చడానికి కృతనిశ్చయుడై ఉంటాడు, చిని 
గన వస్తాన్ని వదిలి పెన్తులాగ చివరిదశ లో 
ఈ శరీరాన్ని కూడా వడి లేస్తాడు. 

ఈ లతుణాలన్ని శ్రీ) 'రామకృష్షుని జీవి 
తంలో మనకి కనబడ తాయి. బాలురకు శత్రువు 
మి తుడు ఒకలాగే కనబడతారు. మంచివదో, 
చెడువదో తెలుసుకో లేడు. ఇది నాది, అది నీది 
అన్న ఆలోచనే ఉండదు, ఎవ్వడూ అమ్మ 
చాటునే ఉంటాడు, (వతీదానికి అవుమిీా చే 
ఆధారవడ తాడు. చీకు, చింతా లేని ఆనంద 
మయుజీవితం. “నేను జగద్దా త్రి పుతుడ్ని, 
నాకు భయం లేదు. ఆడుతూ, పాడుతూ, నంతో 
షంగా “కాలం "వెళ్ళ బుచ్చు తాను” అని (ఫ్రీ 
రామకృష్ట డు అనేవాడు, (క తవారిని 
కలుసుకోవాలంకు భయం, ఒకసారి వరిచయ 
మయ్యాాక అర మరిక ల్లేక మాట్లాడేవాడు, అవ్వు 
డవ్వుడు చిన్న బుచ్చుకోవడం ' “es వడడం 
వుండేది, 

అశ్వినీకుమారద త్తే నీ రామకృష్షంనిదగ్గరకు 
ముట్ట మొదటిసారి వచ్చాడు, ఈయన [కొ ల 
వాడు, ఏమనుకుంటాడో అని అనుకోకుండ, 
నాకు లిమునేజడ్‌, (Lemanade) తెచ్చి పెట్ట 
మన్నాడు, మాటల్లో "నను అచలానంద 
సా్యమిని చూచానన్నాడు అశ్విసీకుమార్‌. | 
“మూలో ఎవరంే నీకిష్టం అన్నాడు శ్రీ) 
రామకృష్ణుడు, “ఆయనకు మోకు ఏమి సామ్యం? 


పలల 


ఆయన వండితుడు, "పేరు వతిస్థ లున్న వాడు.” 
అన్నాడు అశ్వినికుమార్‌. * అదివిని చిన్న బుచ్చు 
కొని వహాానం డాల్చాడు 'రామశృష్షడు, అశ్విన్‌ 
కుమార్‌కు (శ్రీ రామకృష్ణుని చూచేటవ్చటిఃి 
జూలి వేసి “ఆయన విదా(ంసుడై నా మిలా 
హోస్యంగా నవ్వుతూ మాట్లాడ లే” డన్నాడు, 
ఇది విని “నిజం చెప్పాను; బాగా చెప్పావు” 
అని జరిగిందంతా మరచిపోయాడు. తో -తాపురి 
సన్యాస మిసానంటూ వచ్చినపుడు “అమ్మానడ 
గాలంటూ వరుగెత్తాడు. వివేకానందుడు” 
మ్‌ అనుభూతులన్నీ అసత్యాల నేటవ్పటికి 
రామకృష్ణుడు అమ్మిదగ్గిరకుపోయి వచ్చే 
నాదు, 

సుఖదుఃఖాలకు అతీతంగా వుండడం 
వరమహంన మరియొక లవణం, అహంకార 
వుమకారాలు వుంశు ఈ సుఖదుఃఖాలు 
వుంటాయి ఈ అహాంకారాదులు జీవభావం 
పోతేకాని పోవు. డానికి పరమాత్లు భావాన్ని 
పొందాలి, (శ్రీ రామకృష్ణునికి హృదయరామ్‌ 
అనునతడు సేవలు చేస్తూ దటీ కేశ(రంలో ఉండే 
వాడు, హృదయ్‌ వదో పొరపాటువే స్తే యజ 
మూానులు గుడినుండి పావు న్నారు. గుడి 
నుండి పొమ్మున్నారని హృదయ్‌ చెప్పేటపస్స్పటికి, 
తననికూడా పొమ్మన్నారనుకొని ఎలానున్న 
వాడలాగే బయటకు బయలుదేరాడు. అది 
చూచి అధికారులు వరుగెత్తుకుంటూవచ్చి 
“అయ్యా మోరు వెళ్ళనవసరం లేదు, దయచేసి 
-వనుకకు మరలండి” అని వేడుకున్నారు, 
అసలు ఏమో జరగనళశ్లై ఆయన తనగదికి 
వెళ్లిపోయాడు, 


జీవనాధారానికి మించి చేనిని ఆశించడు 
వరమహాంన,  మహేందనాథగుప్పుడు. (శ్రీ 
ఇ ee Des 
'రామకృష్లువి ముఖ్య గృహాస్థశిష్యుడు, ఆయన్ని 
“నాకు రెండు కోరాబట్టలు కావాలని” రామకృ 


జీ రామకృష్ణ (పభ 


పుడు అడిగాడు. ఆయన ఎంతో ఆ నందంతో 

ర్‌ం 

కోరాఏవి చెండు, చలువచేసినవి శెండు బట్టలు 
అష 

శ్రీ) రామకృష్ణుని కిచ్చాడు, వాటిని చూచి 

“నేనడిగినవి చెండు బట్టలే” అని కోరాబట్ట 

లుంచుకొని తతిమా ఇవి యిచ్చి వేసాడు, 


ఎవ్వడూ ధ్యానంలో ముణిగిపోయి భగ 
వంతునికి అతి చేరువలో వుండేవాడు శీ రామ 
కృష్ణుడు, సమాధిస్థితి ఆయనకు పిలి స్తే వలిశేది, 
“ఛగవంతుని ఛ్యానించడ మే తడవు నేను 
చాహ్యాన్నృృతిని కోలో యేవాడిని” అనేవాడు 
(శీ రామకృష్ణుడు, ఒక సారి జంతు వదర్శన 
శాలకు వెళ్ళాడు, అక్కడ  సింహోన్ని చూచి 
సమాధిస్థితి నొందాడు, సింహాన్నిచూచి ఇది 
జగన్మాత వాహానం అని ఆలోచనరావడమే 
దీనికి కారణము, 

శుద్దమైన మనస్సు కలిగియుండడం వరమ 
హాంన మరియొక లశుణం, నత్త పగుణంతోో 
నిండిన జీవితం వీరిది, కావాలని ([వయత్నించినా 
తక్కి-నగుణాలు వీరి కంటను. ఒకసారి జరీవంచ 
కట్టుకొని, వండిహుక్కా- వీలి స్తే ఎలా వుంటుం 
దో చూడాలనుకున్నాడు శీ రామకృష్ణుడు. 
ఆకోరిక కాస్తా మధురబాబుకు చెప్పాడు, 
మధుర బాబు మంచి జరీవంచె, వెండి హుక్కా. 
వంపించాడు. దీన్ని గురించి శిష్యులకు యిలా 
చెప్పాడు రామకృష్ణుడు. “నేను ఆ జరీవంచ 
కట్టుకొని -వెండిహుక్కా-తో మం చంమోొద' 
కూర్చున్నాను. ముందుకువంగి, వెనక్కు. జార 
కిలబడి, కాలుమోద కాలువేసుకొని యిలా 
అనేక భంగిమలలో హుక్కా-ను పీల్చాను - 
వెండిహుక్కా- అంకు యిదని, జరీవంచెతో 
యిటు అటు తిరిగి జరీవంచ అంకు యిదని 
నామనస్సును నంబోధించి చెప్పాను, ఓ మనసా 
యివన్నీ నిన్ను "చేవునిదగ్గరకు చేర్చ లేవు, వై 
"పెచ్చు నీలో రజోగుణాన్ని ఎక్కువ వృద్ధి చేసి; 


రామక్కృష్ణుడు-వర మహాంన భావము 


డాబు దర్పం కలిగించి "బేవునినుండి నిన్ను 
దూరం చేస్తాయి అని చెప్పి వాటిని పార వే 
వాను,” 

చం|దహాల్లార్‌ అనే (ౌహ్మణుడు "కాళికా 
భయ అధిన్నేలె న మధురుని [పాపు పొందాలని 
బాలా (పాకులా డేవాడు. కాని అది సాధ్యప క 
లేదు. [శీ రామకృష్ణునికి మధురుడు సేవచేయ 
డంచూచి యిందులో ఏదో వశీకరణతం|త్రం 
వుందని తలచి దానిని చెప్పమని నమాధిస్థితిలో 
ఉన్న రామకృష్ణుని ఒక సారి అడిగాడు, సమా 
ధిలోఉన్న రామకృష్ణుడు జవాబు చెప్ప లేదు. 
అందుకని కోవంతో తన బూటుకాలుతో తన్ని 
వెళి పోయాడు, తరువాత తెలుసుకున్న రావు 
కృష్ణుడు ఈవిషయం మధురునకు తెలి సే ఆ 
(్రాహ్న్మణుని (పాణానికి హోనని ఎవరికి చెవ్చ 
"లేదు. మానావమానాలకు అతీతుడు వరమ 


బాంస, 


ఫరీరధారులందరూ ఆకలిని తీర్చుకోవాలి, 
దీనికి గృహస్థుడు తన నంపాదనవై ఆధార 
డితే నన్యాసి తన మధుకరివై ఆధారవడ 
తొడు. భితమెతుకోడాని* పాతకూడా క 
ఉండదు వరమహాంసకు, తన ఉదరమే ఛిమో 
పాత్ర, శీ రామకృష్ణు జఊొకసారి బనిపాల్‌ అనే 
భక్తుడు అహ్వానిస్పై స్తే కలకత్తా వెళ్ళాడు. తిరిగి 
వెళ్లేటప్పుడు బనిపాల్‌ కొన్ని తినుబండారా 
లను తెచ్చి “దజీ ణేశ (రంలో మాతో వుంటున్న 
రామ్‌లాల్‌ కు యివ ండన్నాడు.” “నేను చేనిని 
వనుక వేయ లేను. అదినా (వకృతి "కాదు, అం 
దుకని నేను వీటిని తీసుకు వెళ్ళ లేనిని చెప్పాడు, 


క్రీశికి 


ఎంతోమంది ధనవంతులు ఆయనదగ్గిరకు వచ్చే 
వారు. కాని ఎవరిని వమీో అడగ లేదు, చివరి 
దశలో మందులకు భ కృులందరు ధనసహాయం 
చేయవలసి వచ్చింది. మధురుకు రామకృష్ణం 
నికి కొంత భూమిని, ధనాన్ని యివ్యబో తే నా 
కక్క- శ్లేదని చెప్పాడు. 

అంతిమునమయంలో ఎటువంటి నిచారం 
"లేకుండా చేహోని వదలివేసాడు వరవముహాంన,. 
ఈ నృష్టి మిథ్య ఆని తెలిసినవా డెవడు దేహో 
నికై వివారిస్తాడు? శీ రామకృష్ణుడు జబ్బుతో 
మంచంవట్టాడు, ఆయన బాధ మూడ లేక వివే 
కానందుడు “మి మనస్సు చేహాంమోద ఉం 
చండి, మా కారోగ్యం చేకూరుతుంిదని చెప్పా 
డుకాని రామకృష్ణుడు విన లేదు, 


కంఠంలో (వణంవలన, ఆహారం తీసుకో 
"లేదు రామకృష్ణుడు. ఆహారం తీసుకుంకు 
ఆరోగం౦ం చాగువడుతుందని న రేం దుడు 
“ఆహారం తినడానికి ఏలు కలిగించమని చేవిని 
(పార్టించండిని రామకృష్ణుని వేడుకున్నాడు 

ఇక తవ్చనినరియె దేవిని (పార్టించాడు. ఆ 
_పార్థనాఫలి తాన్ని న శేం|దునికి యిలా చెప్పా 

డు. “నువ్వు చెప్పినట్లు చేవిని (ప్రార్థించాను, 

““ఇందరినోళ్ళనుండి భుజిస్తూ యింకా నన్ను 
(పార్థి స్తావేమిటి” అని అడిగింది, అవమానంతో 
తల వంచుకున్నాను, i AE es అను 
భవించు వరమహంన ఆన్న గతమైన స్థూల 
దేహానికి విచారిసాడా + శీ రామకృష్ణ డే రిక 
సారి (భగవంతునికి అర్చించిన ఈ మనస్సును. 
శరీరంమోదకి ఎలా మళ్ళిం చేది" అని వాపో 
యాడు, 


మాతృ దేవిచరణనన్నిధి 


ఆంగ్ల (గ్రంథము : 


ఎట్‌ ది హోలీమదర్స్‌ ఫీట్‌ 


వారశ్రాసి, ఫ్‌, నవంబరు, బుధవారము, 

అవు వారణాసిలో అదె ్యతా శమం చేరు 
కునేనరికి దరిదరిగా మధ్యాహ్నం ఒంటిగంట 
అయిండి, వురునాటి ఉదయమే ఆమె అన్న 
పూర్ణా విశంనాథుల. సందర్శనాసికి ఒక పల్లకిలో 
"దేవాలయం చేరుకున్నారు. కాళీపూజ ముగిసిన 
మరునాడు అంకు నవంబరు 9 వ తేదీన ఆమె 
తిరిగి. అజ ఏకాగశ్రమానికి విచ్చేశారు. అచే 
సమయంలో 'సేవ్మాశమం కూడా సందర్శించారు, 
పూజ్య మూూ రులు సామి (బైహ్మానంద, స్వామి 
తురీయానంద, స్వామి నుబోథానంద, డాక్టరు 
కంజీలాల్‌ మొదలయినవారు అవ్వడు అక్కడే 
ఈన్నారు. 

. *శీడార బాబు [సొ మి అచలానంద] 
అమ్మి పల్లకీ ఎక్కి. వక్క_నే ఉండి, సేవా 
(శమంలో రోగుల వడకల గదులన్ని ప్రశ్యే 
కింది చూపించారు. (వతిదాన్న్ని గురించి 
చక్కగా వివరించారు. అదంతా చూసిన తర 
వాత అవ్వు దవీణపు నరాండాలో కుర్చీలో 
కూర్చుని, కేదార బాబుతో 
సేవ్మాశమం భవనాలశేసి, తోటలశేసి, చూచి 
తమ సంతృప్తి వెల్లడించారు, అక్క_డ వేసిన 
ఏర్చాట్లన్ని గమనించి చాలా మెచ్చుకున్నారు. 
“తాకూర్‌ స్యయంగా దీనికంతటికి అధ్యయు 
లుగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ స్వే 
నర్వతే స్యయంగా ఆ లత చేవి నివళశి స్తున్నది,” 

తాము నందర్శించిన (వతి విషయాన్ని 

గురించి తమ ఆనందం వ్య _క్తీకరిస్తూ “ఈ 
వచేశం అంతా చాలా సాగసుగా ఉంది. 
వారణాసిలో ఉన్నంతకాలము నా కిక్క జే 
ఉండాలని ఉంది” అని అన్నారు, 


వనంగింఛచారు, 


అనువాదము | 


పి, గణపతిశా స్త్రి 


మరి కోంత సేవటికి అమ్మ తిరిగి తమ బన 
లోకి వచ్చేశారు, ఆ వైన అమ్మ శ్‌ష్యు లొకరు 
సేవా శమాధి కారి దగ్గిరికివచ్చి “దయచేసి ఈ 
వది రూపాయలు అమ్మ సేవ్మాశమానికి అర్చిం 
చిన దానంగా జమ కట్టుకోనలసినది,”” అని 
వేడుకున్నాడు, 


అమ్మ ఒకవ్వడు వారణాసిలో ఇద్దరు 
సన్యాసులను నందర్శించారు. వారిలో ఒకరు 
గురునానక్‌ సం వదాయానికి షపెందిన వారు, 
రెండవవారు చ మేలీపురి వంథాకు చెందినవారు, 
గోలాప్‌మా విరిని “మోకు అన్నపానాలు 
ఎవరు నమకూరు స్తున్నారు 1?” అని అడిగింది, 
WE దుర్గామాత తవ్చ ఇంశెవ్వరున్నారమ్మాా! 
నాకు అన్నపానాలు సమకూరు డానికి శి” అని 
దృఢ గంభీరన్యరంతో నమాభానం చెప్పారు 
చమేలీపురి, 


ఆ (వత్యుత్తరం: మాతృ బేవి కంతయినా 
ఆనందం కలిగించింది. ఇంటికి తిరిగివచ్చిన తర 
వాత సాయంతం మాతో “నేనా వృద్ద 
సన్యాసిముఖం గుర్తు "పెట్టుకోవాలని (వయళత్ని 
స్తున్నాను, ఆయన అచ్చంగా వసిపిల్ల వాడి 
లాగే ఉన్నారు.” అని అన్నారు. మరునాడు 
ఆమె చ మేలీపురికి నారింజవళ్లు, మిఠాయి$ోలు, 
ఒక దువ్పటీ వంపించారు. చేను కాశీలోఉన్న 
మిగిలిన సన్యాసులనుకూడా సందర్శి ద్రామా 17” 
అని సూచించాను. అది విని అమ్ము ఆశ్చర్య 
పడ్డారు, “ప సన్యాసులమాట సీ వంటున్నది? 
ఇంతకుమునుపే మన మొక మహనీయవ్య దక్షిన 
సందర్శించాము. అటువంటివ క్తి మరి ఇంశకెవ్య 
రున్నారు *” అన్నారు, 


వాత ఎ టీవి 


వార ణాసి, 
ఉదయము, 

నేను: వగలంతా అనేకరకాల మానవులు 
విశ (నాథుని శిలామూ రిని న్పృశిసారు, అందు 
చేత సాయంకాలం హారతికి, నై వేడ్యానికి 
మునుపు వవ్నిత కరణోత్సవం (ప్రతిదినము 
జరుగుతూంటుంది. 

అమ్మ . సొమ్ము ఆశించి అర్చకులు అందరిని 
ఆ మూర్తిని స్సృళిం చనిస్తారు. నిజానికి విశ్వ 
నాథ మూర్తిని దూరంసిం చే దర్శించవలసిన 
దని ఒక కట్టడి ఏర్పర చవచ్చునుగడా! కాని 
అందువల్ల రకరకాల పాపులు ఆమూా ర్రిని 
స్పృశించడంతో వారి పాతిత్య ఫలితాల వరి 
ణామాలు ఆ మూర్తికి అవేశిసాయి.”” 

ఈ నందర్భంలో ఆమె పాపులు తనను 
న్పృశించడంవల తన శెన్నో యాతనలు 
కలుగుతున్నాయని వివరించారు. ఆ మైన చేను 
“మూ నందర్శనానికి వచ్చేముందు ముందుగా 
అనుమతి తీసుకోవాలన్న నియమం పఏర్చరిచా 
రని, అందువల్ల గుంపులు గుమిగూడకుం డా 
అరికట్టవచ్చునిని అన్నాను. 

అమ: నిజమే మరి. అయితే మాటి 
మాటికి అనుమతి తీసుకోవాలన్నంత (శద్ధ 
ఎవ్వరికి కంటుంది ? 

మతి చెదగిన అమ మరదలు ఇటీవల 
ఇక్క-జే ఉంటూ చీటికి మాటికి ఆమె |పాణాలు 
తోజేస్తున్నది. ఈ నంగతి (వస్తావ్‌స్తూ ఆమె 
అందుకున్నారు. | 

అమ్మ : నేను శివపూజా సమయంలో బిల్వ 
దళాలతోబాటు ముళ్లుకూడా ఆ దైవం నెత్తి 
మోద ెట్టిఉంటాను. లేకపో తే ఈ మర దలివల్ల 
నా కిన్ని యాతన లెందువల్ల కలగాలి... 
ఎవ్వడు వెడువనివేసినట్టు నాకు గుర్తులేదు, 
అయి చేళ్ళ వయస్స్నుత్తోనే నేను శాకూరును 


కిరణ జబొబు గృహము, 


చరణ సన్నిధి ప్‌ప్‌స్‌ 
స్పృృశించాను. అది అవగాహన చేసుకోవ 
డానికి సేనింకా చిన్న దాన్ని. అలాగే 


శాకూరుకూడా నన్ను స్పృృశించారు. అయినా 
చే నెందుకిలాగ ్ఞాధ లనుభవించాలి ? శాకూ 
రును స్పృశి స్తున్న వారందరికి ము క్తి చేకూరు 
తున్నది. అటువంటవ్వుడు నా కొక్క_దానిశే 
ఈ  మాయావరణ బేల? రా|తింబగల్లు నా 
మనస్సు ఉన్నతివైపు పురోగమిస్తున్నది. 
అయినా దీనులమోద జాలితో నేను బల 
వంతంగా దానిని కిందికి మళ్ళీ స్తున్నాను, 
అయినా నన్ను ఎన్నెన్నో యాతనలు వట్టి 
వల్లార్చి వేస్తున్నాయి, 

నేను: అమాు, ఆమె ఏమి వేసినా 
చెయ్యనీ ! అదంతా సీవు ఎంతో ఏఓరిమితో 
నహించక తప్పదు, తగినంత మన స్తిమితం తగి 
నంత మనోధైర్యం ఉన్న వారెవ్వరు ఆగహో 
-వేశానికి లొంగిపోరు.”” అంటూ ఓ దా ర్చాను, 


అమ్మా : అవును నాయనా, నీ వన్నది 
నిజమే, ఓరిమివంటి వెన్నిథి ఇం కేది లేదు. 
అయితే నేను మానవశరీరఛారిణి నన్న సంగతి 
నీ వెరుగుదువుగడా! అందుచేత ఒక్కసారిగా 
ఆగహంతో మైమరిచి వరుషంగా 
గించవచ్చును.”” 


ఆ తరవాత ఆమె తమతో తాము “సరి 
అయిన తరుణంలో ఉన్నది ఉన్నట్టు మాట్లాడే 
వానే నిజమయిన మిత్రులు, ఆ తరుణం కాసా 
మించిపోయిన తరవాత, ఎంత సానుభూతి 
ఒలకబోసినా (వయోజన మేమి లేదు. 

11, డిసెంబరు, 1912 మాతృ చేవి గృహం 
లో మేము సాయంకాలం కాశీఖండం చదువు 
తూంజేవాళ్ళ ము, అది పూ_ర్తిఅయిన తరవాత 
అనేక విషయాలనుగహార్చి అమ్ముతో (వనం 
గిసూం జేవాళ్ళము. ఒకనాడు అమ్మ ఇలా 
అన్నారు? | 


(పసం 


886 


అమ్మ : శాస్తాల్లో చెప్పిన ఆచారాలన్ని 
తు, చ తవ్పకుండా ఎవ్వరు అనుసరించ లేరు, 
పట్టి ఆచారాలే మతం కాజూలవని శాకూరు 
ఒకవ్వుడన్నారు. ఆయన దివంగతులయిన తర 
వాత నేను బృందావనయా త ముగించుకుని 
కామార్చుకూరులో ఇంటికి తిరిగివచ్చాను. ఆ 
నమయంలో అక్కడ ఇరుగు బొరుగులు నన్ను 
గునగున లాడుకోవడం మొదలుపెట్టారు. ఆ 
మైన ఆవల్లెలో జనంఅంతా వమని ఆడిపోను 
కుంటారో అన్న భ యంతో నేను గాజులు 
తీసి చేశాను, 

ఆపైన గంగానది లేనిచోట నే నెలాగ 
నివసించగలనసి ఆశ్చర్య వడుతూందేదాన్ని, 
“గంగానదిలో స్నానం చెయ్యాలని ఉవ్విళ్లారి 
పోతూం డేదాన్ని, నాలో ఈ ఏధమయిన 
జార్చల్యం ఎవ్వుడు ఉంటూనే ఉండేది, 

చే నొకనాడు భూతీర్‌ కాల్‌ (సాంతంనించి 
ఛాకూరు నొ ముందునించి నడిచిపోతున్నట్టు 
కనుగొన్నాను, న రేంధుడు, శాబూరాష్‌, 
రాఖాల్‌, మొదలయిన శిష్యులు చాలామంది 
ఆయన వెనకాల సాగిపోతున్నట్టుకూడా న 
కగవడింది, 

శాకూరు పాదాల (ప్రాంతంనుండి నిటిజల 
ఉవ్వెత్తుగా కిపూంగి (వవహిం చడం (పారం 
భించింది. తీవ (ప్రవాహంలో కెరటాలు ఉవ్వె 
త్తుగా చె పైకి పొంగాయి | 

“ఠాకూరే నము నమూను ! కనకనే ఆయన 
పొదవద్తాలనుండి గంగ నముద్భువించినది- 
అని భావించుకున్నాను నేను, 

వెంటనే రఘువీరమందిరం వక్క-నుండి 
బిళ్లగన్నేరుపూలు కొన్ని కోసి దోసిలిలో 
ఉంచుకుని ఆ గంగానదికి అర్చన చేశాను. ఆ 
తరవాత శాకూరు నాతో “గాజులు వేతుల 
నుండి తీసెవెయ్యనద్దు ' వైష్ణవ తంత్ర నం 


శ్రీ రావాకృమవ్ల [వభ 


దాయం నీ వెరుగుదువా +” అని అన్నారు, 
నా కదివ్‌మి తెలియదన్నాను, వెంటనే ఆయన 
ద్య సాయంత మే గార్శణి వచ్చి పీకు అది 
అంతా విశదవరు స్తుంది,” అన్నారు. 


నిజంగా ఆ మధ్యాహ్న మే గార్హాసి వచ్చి, 
అది అంతా వివరించింది. “భర్ష కేవలము 
శుద్ధ చైతన్య స్వరూపుడని ఆమె ముఖతః నే 
నవ్వుడు విన్నాను, 


“పాప భూయిస్ట్రమయిన ఈ కలికాలంలో 
అచంచలవముయిన నత్యనిష్టత “నే భగవానుని 
సందర్శించవ చ్చును. '* అని శాకూరు అంటూంటే 
వారు, “నత్యాన్నే నమ్ముకున్న వారు ఆ భగ 
వానుని ఒడిలోనికి చేరుకుంటారు.” అనికూడా 
ఆయన సెలవిచ్చారు. శాకూరుకు జబ్బు చేసిన 
నమయంలో దతీ.ణేశ్వరంలో ఉన్నప్పుడు నేను 
పాలు పూర్తిగ గడ్డ కశ్షుదాకా వురిగించే 
దాన్ని. అలాగ జీపీనపోలు శేరు ఇచ్చినా 
అర్థ శేశే అని చెబుతూండేడాన్ని. ఇచ్చిన 
పొాలెవ్వుడు తక్కువగానే చబుతూండేదాన్ని 
ఒకనా డాయన అడి అంతా కనిపెటి “ఇచే 
మిటి? నీవు నత్యాన్నే ఆశ్ర 
యింవాలి! చూడు, ఎక్కువగా పాలు తాగి 
చే నలాగ వడ్డానో చూశావా ౪” 
అన్నారు. ఆ అభి పాయం ఆయన మనస్సులో 
(వ వేశించగానే అజీర్ణ రోగం రుగ్భత ఆయన 
శరీరంలో (వ వేశించింది.” 


నరం చా 


జె బు 


చిట్టచివరకి నేను మాతృ చేవితో “అమా |" 

ఈ (పశ్నలంకే నా శేమూ తము ఆన _క్రిలేదు. 
చ నేమని అడిగినా అనలు నా లమ్య మే స్స్‌ వేరు ! 
నిన్ను నేను “అమ్మా, అని పిలుస్తున్నాను 
గడా! నిజంగా నీవు నా అమ్ము వేనా ర్‌ 


అము: లేకపోతే నే నింక ఎవర్ని + నిజం 
గానే చేను ఫీ స్వకీయ జనయి,ిని, 


మాతృ చేవి చరణ సన్నిధి 


నేను : నీ విలాగంటున్నా ఆ మాటల అర్థం 
నేను పూర్తిగా అవగాహన _ చేసుకోలేక 
పోతున్నానమ్మా నన్ను కడుపారా కన్నతల్లిని 
నహాజంగాొ అమ్మగా గుర్తించ. గలగడంలో 
ఆశ్చర్య మేమిలేదు! అయిశే నిన్ను నేను 
అలాగ గు ర్లించుకోగలనా? 

అమ్ము: నే వన్నది నిజమే నాయనా? 

అలాగన్న తరవాత మరుతుణంలోనే తిరిగి 
అన్నది, 

అమ్మా : ఆ భగవానుడే జనని, జనకుడు, 
నాయనా ! ఆయన తల్లి దండుల నగరూవంతో 
స్యయంగా మనల నాదుకంటాడు, 

16, డిసెంబరు 1912 నేను సామాత్రారాల 
మూట ఎత్తి ఆ నంగతి పశ్నించాను, 

న్‌ు అమ్మా ! వ వేవో సామా'త్మా..రాలు 
కలిగాయని అంటూంటారు. అవన్ని కేవలము 
మానసికంగా నందర్శించినవా? లేక వాస్త 
ఏకంగా మన సకీయ నే తాలతో యథారంగా 
నందర్శించవ చ్చునా | 

అమ్మ : అవన్ని మానసికంగా కలిెగేవే 
నాయనా! కాని ఒక వ్వుడు (పత్యతంగా నా 
కళ్ళతో నే నొకటి చూశాను, కామార్చు 
కరారులో చేనొకవ్వుడు వది వన్నెందేళ్ల 
వయస్సున్న బాలిక నొక దానిని చూశాను, 
ఆము వయస్సు రాభు వయస్సు బ్రంచుమించుగా 
ఒక శు. ఆ చిన్నది కుంకుమ పున్వు వన్నెదుస్తులు 
వేసుకున్నది. జుట్టంతా వొడిగా చిందర వంద 
రగా ఉన్నది. ఆమె మెడలో రు చాకు లమాల 


వేలాడుతూండేడి. నేను ఎక్కడికి వెళ్ళినా 
ముందుగాని వెనకగాని నడుస్తు వెంబ 
డిస్తూండేడి, 


ఆ తరవాత చేబూరుతో వీలాంబర బాబు 
గృహంలో చేను వంచాగ్ని మధ్య తవశ్చర్య 
కొనసాగించాను, యోగిన్‌ మా కూడా అచే 

3 


లికి'? 


విధంగా తవస్సు చేసింది. ఆతరవాత ఆ 
అమ్మాయి వరి కనిపించ లేదు ! తిరిగి ఆ బాలిక 
నెన్నడు చేను చూడ లేదు! 

ఉవ్కోధన కార్యాలయము, 11, ఫీ బవరి 
1918. 

నను : అవూ, వివేకానందసాంమి ఎంద 
రెందరికో మంతదీతు అను హించారు, నీవు 
కరాడా అలాగే చేస్తున్నావు. వబిచ్చగా శైవ 
రయినావ స్తే ఒకొ-క్క-రికి రెండేసి రూపాయ 
లిచ్చి ఆవైన చారినంగకే పూర్తిగా మరిచి 
పోవడంలా ఉంది ఈ మం|తదీతు వ్యవహారం 
అం తాను, 

అమ్మ : మం(తదీతు, కావాలని అర్థించేవా 
ర నేకులున్నారు. వారినందరిని జూవకం ఉంచు 
కోవడ మెలాగ? దీవం వెలిగించగా నే చుట్టూరా 
పురుగులెన్నో గుమిగూాడు తున్నాయిగడా! 
ఇదీ అంతే! 

చేను : వారికి మం తోవచేశం జరుగుతుంది, 
అయి తే అందువల్ల వారికి లాభించే జేమిఉంది ? 
మా బావ్యాదృష్టికి వారు "కేవలము పూర్వం 
మాదిరిగానే కనిపిసారు, 

దానిమోద అమ్మి ఇలాగ వివరించారు 

అము: ఆ మం[త్రండ్య్యారా గసరువునుండి 
శిష్యునికి శిష్యునినుండ్‌ ఆచార్యునికి శక్తి (వవ 
హి స్తుంది. అందుచేత మంత దికు ఇవ్వగానే 
గురువు శిష్యుని పాపాలన్ని సక రిస్తాడు. ఆవైన 
గురువు ఆరోగ్యానికి భంగం కలుగుతుంది, 
కనక నే గురుత్యం వాలా కష్టంతో కూడుకున్న 
వని, మణతదితు. ఇచ్చిన గురువు శిష్యుని 
పాపాల కన్నింటికి వాధ;త వహించివలసి 
రఈరటురిడద్‌ టన నిష్య్యంజేదయినా పావకార్యం 
చేస్తే డాని ఫలితం గురువు స్వీకరిం చవలిసిన 
ఆవశ్యకత కలుగుతుంది. ఒకవేళ శిష్యుడు 
నత్పురుషుడయి తే అందువల్ల ఆచార్యునికి 
కూడా సత్ఫలితం కలుగుతుంది, =న శేషం, 


TENE 


వి, ఎస్‌. ఆర్‌, 


[(వ్రవంచమున అధిక భాగము స్వసుఖమునే 
చూచుకొందురు. కొందరు స్యలాభమును 
కొంత త్యజించి యితరుల మేలు తల పెట్టు 
చుందురు. ఏ కొలది మందిడడూ, కహ్టములనే 
వరించి యితరుల మేలు తల వెట్టుదురు. -ఈ 
కోవకు చెందిన బే సోదరి నివేదిత. ఎక్క-డనో 
ఐండులో పుట్టి, ఇంగ్లండులో పెరిగి, భారత 
చేశమునకే తన సర్వన్వ్యమును థారపోసిన 
విదుపీ.మణి సోదరి నివేదిత, అ(వతిహత మైన 
కార్యదతుత, అకుంఠీత మైన వట్టుదల, స? 
కద వరిపూర్ద్య మైన త్యాగము, - ఆమెయందు 
మూ ర్రీభవించినవి, 


సోదరి నివేదితయని (వఖ్యాతినొందిన మార్గ 
రెట్‌నోబల్‌ |కీ.శ,28-10-1867న ఐన్లెండులోని 
శురోమున, జనింం చెను, తండి ఇశామ్య్యూలు 
నోబెలు. అతడు, అతని తండి ఐర్ట్జెండు స్వాతం 
త్య మునక పోశాడిరి. ప్మాటస్రైంటు చర్చిలో 
బోధకులుగా వనిచేసిరి, నాల్లవ నంతానమైన 
వార్ష రెటునకు, ఆధ్యాత్మక రాజకీయ నంస్కా_ 
రములు వారినుండి మే సంకమించినవి, 
ఇశామరూలు తన కి4 వ యేటనే మరణించెను, 
అవసాననమయమున ఆయన భార్యతో యిటు 

స్పెను, “మార్ల రెటునకు భగవంతుని పిలుపు 
వచ్చినప్పుడు ఆమెను పోనిమ్ము, ఆము తన 
రెక్క_లనుజాపి మహాళ్ఞార్యములు చేయును.” 


మార్గ రెటు క శాశాలవిద్య ముగించుకొని 
ఇంగ్ధండులో తన కిష్టమైంన ఉపాధ్యాయవృ త్తి 
నవలందబించెను. మొదట (పాథమిక పొఠ 
శాలలో వనిచేనెను, తరాంత యొక అనాథ 
శరణాలయములో వనిచేసి విద్యార్థులతో సమ 
ముగా కాయకష్ట్ర మొన ర్చను. తన 21 వ 
యేట ఉన్నతపాఠ శాలలో చేరెను. ఆ సమయ 


మున, విద్యాబోధతోపాటు, ఆ వట్టణ వరినర 
ములలోనున్న అనాథులను,; వతితులను కని 
ట్టి వారి సంవేమమునకై పాటువజెను, చివ 
రకు రాజధథానీ నగరమైన లంజను నగరమున 
తన 28 వ ఏట “రస్కిన్‌ నూలు అనుపేర 
న్వంత విద్యాలయము నెలకొ చెను, నూతన 
విద్యావిధానములలో కపి న ల్బెను, 


లండనునగరము, అమెయందు దాగియున్న 
రాజకీయ, _ సారన్యత, _ విద్యావివయిక మైన 
అభిరుచులు అభివ్య_కృ వరచుటకు, అవకాశ 
మిచ్చెను, నటు అనం అచ్చటి “స్వాతంత్య 
ఐర్లెండు అను సంస్థలో సభ్యు రాలయ్యెను, 
క్రమముగా, సు (వసిద్ధ నిద్యావేత్తలగు 
'బెర్నార్డుపా, హాకీ వంటి మేధావులు చర్చలు 
సాగించిన “సీఇమిక్ల బ్‌? అను సంస్థకు కార దర్శి 
యయ్యెను, 'నిశు మానసికవిధానము”, “స్రీ 
పహాక్కుులు", అను విషయములపై ఆమె అచ్చట 
(వనంగములు వేసెను, ఈ విధముగా మార్గ 
రెటు తన భావిభారత జీవితములో చేయ 
వలసిన ఏథధానములకు, వి వేకానందస్వామిని 
దర్శించుటకుముం బే పునాదులు వేసుకొ నెను, 


దైవవిధి దురూహ్యాము. మార్షరెటు జీవిత 
విధానమునే పూర్తిగా మార్చివేయు నంఘట 
నలు యా కౌలమున నంభపంచెను. తాను 
(పేమించి, ఏవాహాముహూ ర్రముగూడ నిర్గ 
యించిన తర్వాత ఆ యువకుని ఇంకొగ యువతి 
వివాహామాడెను, అంతకు క్రితమే మరియుక 
యువకుని వివాహమాడ _ సంసిద్దమైనపుడు, 
ఆతడు యమయవ్యాధికి గురియై అకాలమరణ 
ముంచెను. ఇట్లు గాయబడిన మార్షరెటు మన 
స్సు ఆభ్య్యాన్నిక్‌ విషయములపై పు మర లెను, 


సోదరి నివేదిత 


అమెరికాలో జగద్విఖ్యాతినొంది వివేకా 
నందస్యామి యింగ్లండు వచ్చెను, ఆయన వేరు 
అన్ని చోట్లను చర్చింవబ డెను, ఒక సంవన్ను 
రాలి యింటియందు 'యేర్చరువబడిన నమా 
వేశ మునకు మార్ల రెటు హోజర య్యును. అచే 
ఆమె సామిని దర్శించుటకు ముదటణటిసారి, 
నంఘర్ష గాయుతేమును, స్వాతంత్య్ర పూరిత 
మునగు ఆమె మనస్సు, న్యామి భావములను 
పూర్తిగా అంగీకరించ లేకపోయెను... కాని 
మ న స్వామి, ఆయన వాక్కు.లు, 
ఆమె నోకర్షి వెను. తరాంత ఆయన ఉవనా 
నములనన్నింటిని వినెను. ఆయనతో తర్కం 
చెను. చివరకు ఆయన యిగ్దాండు వదలు 
నవ్పటికి ఆయనను తన గురువుగా అంగీకరిం 
చెను. 'ఛారత స్రీ సముద్ధర ణకు సీవ్రు తగిన 
వ్యక్తీ కివని ఆయన చెప్పినవ్యోడు, సందిగ్ధ స్థితిలో 
యున్న ఆమె మనస్సు ఒక నిర్ణ యమునకు 
వచ్చెను. అడి దివా "చీశముగా తలంచను, 
భారత దేశమున శేగి తానా వని యొనర్చవల 
యునని తపహాతపహాలా జెను, 


వివేకానందస్వామి. మరల అమెరికా వెళ్లి 
భారత దేశమునకు తిరిగివచ్చిత ర్వాత మార్ష 
రెటు తాను భారత చేశమునకువచ్చి తన జీవిత 
మును సామి యుద్యమమునకు అంకిత మొన ర్హు 
నని |వాగెను, వంటనే స్వామి ఇట్లు (వాసెను, 

“భారత చేశ కార్యములలో నీకు గొవ్చ భవి 
వ్యత్తున్నదని సా. తెలియును. కావలసీనది 
ఫురుషుడు గాదు, స్రీ? భారత(స్ర్రీలమధ్య వసి 
చేయుటకు ఏర నారీమణి కావలెను, 

మార్ష రెటు 28-1-1898 న కలక తాచేరను, 
సామి సయముగా పహోర్చరులో సాగ త్ర 
మిచ్చెను. గంగాతీరమున తనకై ఆయన 
'యేర్చరచిన బనచూచి, తాను యిం ండులో 
వున్న దానికన్న గొవృగాయుండుట గమనించి 


389 


ముగ రూలరా ను, వార్ష రెటు "రెండు నెలలు, 
నూరీనవాతావరణమునకు అలవడుచు, (వఖ్యా 
తున రపీం దనాథ టాగూరు, జగదీశ చంద 
బోసు మువలగువారి వరిచయమును పాంచను, 
శ్రీ) రామకృస్థుడు సాధన వేసిన దవీ.ణేశ్వరా 
లయమును, ఆయన గదిని అమితభ క్తితో 
దర్శిం చను. ఆ సంవత్సరము "బీలూరు మఠములో 
జరిగిన (శ్రీ) రామకృష్ణ జయంతిలో 
చెను. 11-8-1898 న పారు థియెటరులో 
బహిరంగోవ న్యానము గావించెను, 

మార్ల రెటు జీవితములో అతి (పథాన నన్ని 
వేశము (శ్రీ శారదా బేవిని దర్శించుట. అది 
17-8-1898 నాడుదరి గను, దానినిగూర్చి మార్ల 
"ఆటు (వాయుచు “ఎంతో శాంతము, (వేను 
గలది, చిన్న పిల్ల వంటి ఉత్పాహము, యెంతో 
ఆభారవరాయణత. కాని మొదటిసారి తన 
ముందు యిరువురు పాశ్చాత్యవనితలను చూచి 
నవ్వుడు అదంతయు కరగిపోయెను,” 

వివేకానందస్వామి 15-8-1898 న మార్ల 
రటుకు శివపూజానంతరము (బహ్మచర్య దత్‌ 
యిచ్చి 'నివేడితి యని నామకరణము చేసెను 
నివేదిత, దీియోనంతరము స్వామిజీతో ఆల్లోరా, 
అమరనాధము యాత గావించెను. కదలి 
యాడు నజీవ న సనం మాం స్యామి 
శిక్షణవలన ఆమె భారతీయచరిిత్రను మత 
మును, సంస్కృతిని, వివిధదృక్పుథములలో 
(గ్రహించెను. తన నంస్కృతిని, తన మత 
మును, తన సర్వమును పూర్తిగా విన్గరించి 
తన నర్వవ్య క్రీత్వమును భారతీయతలో లీన 
ముొనర్చుక్‌ొ నెను, 

అమరనాథ్‌ నుండి నచ్చినతర్యాత నివేదిత 
స్రీ విద్యావిషయమై ఆలోచించసాగాను, (శ్రీ 
మాతృ దేవికి దగ్గరగా కలకత్తాలో తన నివాన 
మేర్పరచుకొనెను, వవిత -కాళీపూజాదినమున 


వనంగిం 


ల40 


సాంమినమతమున ఒక పాఠశాలను స్థాపిం 
చెను, శీ మాతృ చేవ (పారంభోత్సవము గావిం 
చెను, 

అఆ సమయములో కలకత్తాలో శ్లేగువ్యాధి 
నంభవించుటవలన పాళఠశాలవని సాగలేదు, 
(శీ రామకృష్ల్ణమివను సాధువులతోగూడి నివే 
దిత యెంతో సేవచేణాను. తన ఆహారములో 
ముఖ్య భాగ మైన పాలనుగూడ రోగలసేవశై 
విసి యోగిం చెను, 

1899లో ఏవివేకానందనాామి "రెండవసారి 
పా శ్చాత్య దేశములకు 'వెల్ళినవ్వుడు నివేదిత 
గూడ తన పాఠశాలకు ధనము  సేకరించు 
టకై. వెళ్లెను. అమెరికాలో వై? స్తవ మిషన 
రీలు దువ్స్రచారము గావించినను, ఆమె అనేక 
చోట్ల భారత చేశమునుగూర్చి (వభావిత మైన 
ఉపన్యాసములు గావించెను, 

పాశ్చాత్య చేశ ములనుండి ఆమె తిరిగివచ్చిన 
ఆరునెలలకే సాామిజీ మరణించెను, తాను 
రెండురోజులకు నమాధి వెందుదుననగా ఆమెకు 
స్వామాజీ నంయముగా భోజనమిడి ఆమె 
చేతులవై నీరుపోసి తువాలుతో తుడిచాను, 
అబే ఆమె ఆఖరుసారి ఆయనను దర్శించుట. 

తన గురు నిర్వాణానంతరము పూర్తిగా 


పనిలో మునిగిపోయును, (స్రీవిదంశె పాఠ 
శాలను సాగించెను, ఇంటింటికి తిరిగి పిల్లలను 


వంవమని కోరను, బెంగాలీ 'నేర్చుకొ నెను, 
బోధనలో, కుట్టు, యింటివని, వయూోవిద ః 
చరఖా (గాంధీజీ ఉద్యమమునకు చాలముందు) 
“మొదలగునవి చేర్చాను. యా పాఠతాల "కాల 
(క మేణ “శీ రామకృష్ణ సార దామివన్‌” అను 
స్త్రీ మఠ సంస్థకు పునాదియయ్యెను. 

ఈ కార వ్రము లన్నింటిలో మునిగియున్నను 
ఆమె తన ఆధ్యాత్మిక జీవనమును మాన లేదు, 
నైవ్ధీక (బహ్మాచారిణివ లె మెలగుచు నేలవై 


[శీ రామకృష్ట (పభ 


వరుండి, పాలు వండ్లుమూ[త మే భుజిం చుచు 
కఠిననియమముల పాటిం చెను, సామాన్యమాన 
వులతో తాదాత్మ్య్యము చెంది. అట్టి జీవితమే 
గడ మెను, 

“భారత దేశ మునకు వట్టిన _అరిష్టములు 
రెండు. ఒకటి (స్ర్రీల నణగ|దొక్కు-ట. రెండ 
వడి బీదలను కాలరాయుటి అని వివేకానంద 
స్వామి ఒక ఈవన్యానమున చప్పియుం డేను, 
సోదరి నివేదిత యీ విషయమై తలపోసి 
భారతదేశమునకు స్యాతంత్య )ము కలిగిన గాని 
"దేశము గోలోయిన వ్య _క్రిత్యము తిరిగి లభిం 
పదని గుర్తించెను, ఆ కారణమున, భారత చేశ 
స్యాతంత్య్రమునకై. నమకాలీన రాజకీయ 
"వే త్తలగు గోపాలకృవ్ననోఖ లే, చి త్తరంజన 
అరవిందఘోషు, విపిన చం దపాలు, 
దత్తు, రామానందఛటర్జీ మొదలగు 
పరిచయము కలిగియుంజెను, 1905 
జూలెన, బెంగాలు విభజన జరిగి [(వజలలో 
ఉదిక్తత యేర్చజెను, నివేదిత అనేక వ్యాస 
ములను వతికలలో (వకటిం చెను, ఊఉ ేక 
పూరితి రఆవన్యానములు గావించెను, 


దాసు, 
ఆర్‌, సి, 


వారందరి 


సోదరి నివేదిత చేయునున్న వని, ఆమె అనా 
రోగ్యతవలన కుంటువ జెను, 1905 లో ఒకసాది 
జబ్బువడెను, వరద, కరువువాధితమైన తూర్పు 
జెంగాలులో 1906 లో పర్యటన గావించి 
మ లేరియావ్యాధికి గురి అయ్యెను. 1907 లోను, 
1910-11 మధ్యలో 6 మాసములు వశ్చిమ 
డేశముల కేగెను, 1910 లో ఆమె కేదార్‌ 
నాథ్‌, బ|దీనాథ్‌ యాత సలి ఆందులో తాను 
గుర్తించిన క భాత్బృక, చారి_తాల్మీక ఏివయ 
ములనుగూడ (గంథస్థ మొన ర్చెను, 

వి శాంతియనునది లేక, ఆమె అవిరామ 
కృషి నల్చెను, 1911 లో శలవులలో డార్జి 


లింగు వెల్లినప్పుడు ఆమె అ స్వ స్థ తకు 


సోదరి నివేదిత 


గురియై తన నలువదినాల్లవ సంవత్సరము 


పూర్తి గాకుండగనే 18-10-1911 న కన్ను 'బెనర్డీ, 


నిను; 

ఆ నాటి [(వముఖులందరు ఆమె అకాల 
మరణమునకు మెంతో విచారము వ్య_కృవర 
చిరి, (శ దాంజలు అర్చించిరి, తమ సంతావ 
మును వ్య క్షవరచిరి, రవిం| దనాథ టాగూరు 
యిట్లనెను, “ఆమెయందున్న ఆ అదు త సమ 
ర్చణాశ క్రి యే మానవమాతునిలోను. నేను 
గు_ర్తించియుండ లేదు. సోదరి నివేదిత మన 
కిచ్చిన జీవితము మహోన్నతము, ఆమె మన 
నుండి యేమ్మాతము గైకొనక, భారత దేశ 
సేవలో తన సర్వన్వమును నమర్పించినది. తెన 
స్వ్య్మవ యోజనమున శే మాత్రము మిగుల్చు 
కొన లేదు.” 

“భారత దేశములోని ఎండిన యెముకలు 
చలింవసాగినవనిన చో సోదరి నివేదిత వానికి 
పోసిన (ప్రాణమే శారణము అని డా! రాన 
వివారిఘోపం అనెను. ఇబేవిధమైన అభి పా 


అహో | అతి గంభీరము, దురవగాహ్యాము, విచితము కడా ఈ మాయ! 


$41 


యములను మహాత్నాగాంధి, సుశేం| దనాథ 
గోపాలకృవ్నగోఖ లే -మొదలగువా 
శొందరో వ కవరచిరి, 


వివేకానందసాంమి ఒక ఉవన్యానములో 
“భగవంతుడు తవ్చనా కింకేమియు తేదిని నడి 
వీథిలో నిలచి చాకెడు థై ర్యముగల నిస్వార్థ 
వరులు కొందరున్న చో ఈ [వవంచమంతటిని 
మార్చి వేయనచ్చునిని చెప్పెను. సోదరి నివేదిత 
యా వాక్యములకు |వతిరూవము. తనదనునది 
లేక, వేదాంతమునకు, తన గురువునకు, తన 
అభిమాన బేశమగు భారత బేశఉన్నతికి భారత 
స్వ్యాతంత్య )మునకు, తనను నమర్చించుకొనినది, 
ఆమె నడచిన మార్లమందలి వతి అడుగునందు 
నమర్పణకన్న వేరు లేదు, 

డాలి లింగులో ఆమె చితాభన శ్రమువై నిర్భిం 
చిన నమాధివై లిఖించిన “వ సాధిం తన సర్వ 
న్వమును భారత దేశమునకు భారవోనెనో, ఆ 
సోదరి నివేదిత యిచ్చట విశమించుచున్న డి? 
అనుడానిక న్న ఆమెనుగూర్చి వర్ణించుటకు 
మాటలు చాలవు. 


(వతి 


జీవుడు, వా_స్తవముగా వర(బహ్మన్వరూపు డై యుండియు, సాన్తములవే  ఆవారులచే అశ్హు 
బోధింవబడుచుండియు, నను పరమాత్మను -లఅని ఛావింవ లేక పోవుచున్నాడు. వెగా నేను 
ఫలానావాని కుమారుడను-అను భావమునకు కట్టుబడి, చేసేం దియాడి సంఘాతము నే... అది 


ఘటవటాదులవ లె దృశ్యమానమై యుండినను - 


ఆత్మగా (గ హించుచున్నాడు. ? శృయముగా 


వర మేశగరుని మాయచే జీవుడు , మోముహ్యామానుడై ఇట్లు సఇ్మభమించుచున్నాడు. ఈ 
మాయా[వభావమునే “నాహం (వశకాశః నర్వన్య యోగ మాయాసమావృత ః”___అని భగ 


'వానుడున్ను గీతలో చెప్పియున్నాడు, 


కఠోపనిషత్‌ శంకరభాష్యం : 18.1.2, 


నంన్కృత మహాభారతం ఆకివర్యం మొదట్లోనే ఉన్నది ఈ ఇతివృత్తం. 
తెనుగు మహాభారతంలో దీన్ని వవక్కంండి. ఇది అందులో లేదు. 


ఆయోదథధామ్యుడ నే వుహర్షి కి, ఆరుణి, 
ఉపమన్యు, వేద -అను ముగ్గురు శిష్యులుండిరి, 
ఒకనాడు (పొద్దున గురువు ఆరుణిని పిలిచి, 
“మన వరిపొలం కట్ట తేగిపోయిందట. నీవు 
వెళ్ళి దాన్ని కట్టిరా” - అని ఆజ్ఞాపించాడు. 

ఉజుకులవరుగులమిోద  ఆరుణి  జేదార 
ఖండం (వరిపొలం) చేరుకొని తెగిపోయిన 
కట్టను కట్టడానికి (పయత్ని ంచాడు, ఎంత 
[(వయత్నించినా, ఎంత శమవడినా దాన్ని కట్ట 
డానికి సాధ్యవడ లేదు. వఠిపాలంలోని నీళ్లు ఒక 
[వవాహాంగా బైటకు వెళ్ళిపోతూ నేఉంది. ఆరుణి 
ఇవాల అలసిపోయాడు, దీనిశేమి ఉపాయం? 
అని కొంతసేపు ఆలోచించి, ఇచే ఉపాయం 
అని అడ్డంగా వడుకొన్నాడు - నీటిని బైటకు 
పోనీయకుండ , 

సాయంకాలం కాగానే ధాముడు శిష్యుల 


నడిగాడు:  “ఆరుణి ఎక్క-డ? కనిపించడం 
తేచే!? అని, “భగవానులే కడా (పొద్దున ఆజ్ఞా 
పించారు ఆరుణేని, శీదారఖండం కట్టి 


రమ్మని!” అని అన్నారు శిష్యులు. “అవునవును, 
ఆ సంగతే మరచిపోయాను, ఏమైందో మతి? 
మనం అందరం అక్క డికి వెళ్ళిచూస్తాం కథడై 
అని బయలుదేరాడు, గుకువు, 

శేదారఖండం దగ్గర శిష్యుడు కనిపించక 
పోయేసరికి, ఉపాధ్యాయుడు “కీ ఆరుణీ! ఓ 
ఆరుణీ! ఎక్కడున్నావు! నాయనా? ఇక్క 
డకురా”- అని గట్టిగా పిలిచాడు, 

గురువు పిలుపు వినీవినగ నే ఆరుణి తటా 
లున శేదారఖండంనుండి లేచి ఒక్క_వరుగున 


గురువును చేరుకొన్నాడు. “భగవాన్‌ ! మిరు 
ఆజ్ఞాపించిన క్షు క ట్ర కట్టడానికి నా శాయశ క్రులా 
(వయత్నించాను, కాని మట్టిని [(తోసికొని స్‌ళ్లు 
బైటకు పోతూనే ఉండినది. డాన్ని ఆవడానికి 
se మార్గం కనబడక నేను ఇంతసేపు నీటికి 
అడ్డంగా పడుకొన్నాను. మో కంఠం వినవడ 
గానే వరిగాత్తుకొనివచ్చాను. ఇవ్వుడు నేను 
చేయవలసించేమిటో మరు ఆజావీంచండి” 
అని చెప్పుచూ గురువు పాడాలకు నమన్క-_ 
రించాడు, 

ఉపాధ్యాయుడు అతడ్ని అతివాత్సల్యంతో 
పీకీంచి “నాయనా నీవు నా ఆజ్ఞను చక్కగా 
పాలింవావు, గురుభ కి అంక ఇబేకదా! 
నకల (శేయస్సులు నిన్ను వరించుగాక! నకల 
వేదాలు, ధర్భశాస్తా)లు స్‌క్ర (వతిభాసించు 
గాక!” అని ఆశీర్వదించి న్వ్యగ్భ హాం మరలుటకు 
ఆరుణికి అనుజ్ఞ ఇవ్చొడు. 

ఆ తరువాత ఒకనాడు ధౌమ్యుడు రెండవ 
శిష్యుని పిలిచి “ఉవమన్య్యూ ! కొన్నాళ్ళు సీవ్ర 
గోవులను నంరతీంచే వని చూడు! అని 
ఆజావింవాడు, 

వగలంతా గోవులను మేపుతూ అరణ్యంలో 
గడిపి సాయంకాలం కాగా జే గోవులను 
మళ్ళించి గరుగృుహూం చేరాడు ఉవమన్నుుడు, 
గురువుకు ఎట్టఎదుట నిలిచి నమన్క_ రించాడు, 
ఉపాధ్యాయుడు నిష డ్న్‌ చూచాడు, శిషు 
నిలో నీరనం కనవడ లేదు. లావుగానే ఉన్నాడు, 
బలంగాను దృథఢంగాను ఆన్నాడు, ఉవ 
మన్యూ, లావుగానూ దృథఢంగానూ ఉన్నావు, 


రోజు ? 


ఆహోర నిర్యాహాం వలా జరిగింది పిక 
అని అడిగాడు, 


“జీవన నిరాంహాం నాకీ రోజు 
భోజనంతో జరిగింది -* అని బదులు 
శిష్యుడు. 


ఖభెత్యు 
చెప్పాడు 


“ఇ త్యూన్ని గురువుకు నివేదించకుండ 
శిష్యులు భుజింవకూడదుక డా ! కాబట్టి చేవటి 
నుండి నీవు “ఖై య్యాన్ని” నాకు నమర్చించ 
కుండ భుజించరాదు.” అని శొసించాడు 
గురువు, 

మరునటిరోజు భితకౌటనలో తనకు లభించిన 
భె త్యూన్ని గురువుకు సమర్పించాడు. ఉవ 
మన్నుడు. దాన్నంతా గురువే వీంకరించాడు, 
శిష్యుని శీవూ మిగిల్సీ ఇవ్వ లేదు. 

ఆ తరువాత ఆవ మన్యుడు యథావకారం 
పశువులను తోలుకొని అరణ్యం (వ వేశించాడు. 
సాయంకాలం అయిన వెంటనే మరలివచ్చి 
గురువు సమ్ముఖంలో నిలబడి నమస్క_రించాడు, 

గురువు శిష్యుడ్న్ని చూచాడు, ఆశ్చర్యంతో 
అడిగాడు. “నీ భికాభోజనమంతా నేనే (గ్రహిం 
చానుకదా! అయినా సీవు ఈ రోజున్ను 
లావుగానే కనవడుతున్నావు, బలంగాను, 
దృథంగాను, ఉన్నావు! ఈ రోజు ఆహార 
నిర్యాహం సీ కేలా జరిగింది?” 


“భగవాన్‌ ! మొదట భిమాటనచేసి, లభిం 
చింది మోకు నముర్చించాను. రెండవనారి ఛియా 
టన చేసి ఆ లభించిందాంతో ఈరోజు నరి పెట్టు 
కొన్నాను”- అన్నాడు శిష్యుడు. 

“రెండుసార్లు ఛితుకు పోవడం న్యాయం కాదు, 
ధర్భం కాదు, గృృహాస్థులు వారు వండుకొన్న 
డానిలో కొంతభాగం భియోజీవులకని అశు 
ఉం మతారు. అందులో, రెండు సాక్షు స్‌ వెళ్ళి 
[సవా తక్కిన భియోజీవ్లులక్సు బాధ కలిగించ 


రీత్స 


వడప్‌ 


ట్లవుతుందికదా! ఇకమోదట అట్లా చేయకు” 
అని మందలించాడు గురువు. 


మరునాడు సాయంకాలం యథ్మావ కారం 


ఉపమన్యుడు గురువు ఎదుట నిలబడి నమన్హరిం 


మాడు, ఎప్ఫటివలె లావుగాను బలంగాను 
దృఢంగాను అతడు ఉండుట చూచి గురువు 
విసయంతో అడిగాడు. “సీ భికనంతా నేనే 
తీసుకొంటున్నాను, ెండవసారి భిక్షకు వీవు 
వెళ్ళడం లేదు. కాని లావుగానే ఉన్నావు, 
దృఢంగాను బలంగాను ఉన్నావు, ఎట్లా జరుపు 
కున్నావు ఈ రోజు?” 

“భగవాన్‌ ! ఈ ఆవ్రులపాలు (తొగి ఈ 
రోజు జీవననిర్యాహం నరి పెట్టుకొన్నాను” లా 
అన్నాడు ఉపమన్యుడు. “రామ రామ! నిన్ను 
ఆవులను మేవమన్నానా? ఆవ్రపాలను (తాగ 
మన్నానా? యజమాని అనుమతి లేకుండ, యజ 
మానియొక్క- గోవులపాలు (తాగుట చార్యం 
తో నమానంకడా! ఇది నీకు నాాయంకాదు. 
ధరం కాదు, బ్రకమోదట అలా చేయకు” - 
అని శొసిం'చాడు గురువు, 


మరునాడు సాయంకాలం తనవని ముగించు 
కొని గురువు సమ్నుఖంలో నిలబడి నమనస్క-_ 
రించాడు ఉవమన్యుడు, అతడ్ని చూసి గురువు 
అన్నాడు, [న ఖై త్యుమం తా నేసే గహీస్తు 
న్నాను. శెండవసారి భికుకు నీవు వోవడం లేదు, 
ఆవులపాలు (తాగడంలేదు. కాని యథా 
పూర్వంగా నే లావుగా ఉన్నావు; బలంగాను 
దృఢంగాను ఉన్నావు, బట్టా జరుపుకొన్నావు 
ఈ రోజు ?” 

“భగవాన్‌ ! తల్లులపాలు (తాగే నమ 
యంలో ఈ దూడలనోటినుండి నుజుగు బైట 
వడుతూ ఉంటుంది. నేను దాన్ని ఉవయోగించి 
ఈ రోజు సర లట న్నాను" ఆ అ న్నా దు 
వవం్యదడు; 


ప్రిత్మీడ్న 


వసిదూడలది మంచి 
సగ భావం, సీ మాదగల దయతో అవి అధి 
కంగా నుటుగు వెలి గక్కు_చుండవచ్చు. స్‌వు 
ఆ నుబుగు (తాగుతూడఉం' టే ఈ వసిదూడలకు 
ఉవరోధం కలిగించి నట్లవుతుంది. కాబట్టి ఇక 
మోదట నీవ నుజుగును ఉవయోగించ రాదు”- 
అని శాసించాడు గురువు, 

మటునాడు ఉవమన్యుడు వశునులను తీసు 
కొని అరణ్యం (వ వేశించాడు. ఆపహోర నిష 
యంగా గురువుచే అన్ని వె పులనుండి (వతి 
పేధింవబడినందువలన అత డారోజు భియాన్నం 
తిన లేదు, రెండవనారి భితకు వెళ్ళలేదు, అవు 
పాలు (తాగ లేదు, నుజుగును ఉవయోగించ 
లేదు. 

కాని కొంత సేవకి ఉవమన్యుడు ఆకలిచే 
వీడింవబడి, ఆ భాధ నహించబేక అక్కడ 
కంటికి కనబడిన “అర్క-వ తాలను” భత్సీం 
చాడు. ఆ అర్క-వ తాలు- మోర, తి క్త, కటు, 
రూక, తీళ్ల గుణాలు గలవి గనుక, వాటిని 
భత్నీంచడంవలన ఉవమన్యుని ఉదరంలో 
వరిణామంకలిగి, వర్యవసానంగా 
“చూపు నష్ట్టమె, అతడు అంధుడై పోయాడు. 
అంధుడై పోయినా, ఒకచోట కూర్చొనిఈండ క 
అటు ఇటు తిరుగుతూ ఒక కూవంలో వడి 
పోయాడు. 

సూర్యుడు అ న్నమించినా ఉవమన్యుడు కన 
బడక పో యెసరికి థామ్యుడు శిష్యుణ్ణి అడిగాడు 
“ఉపమన్యు జెక్క_డ ? ఇంకా రాలేదా? అని, 
గోవుల న్ని వచ్చిచేరాయి. ఉవవమను;డు 
మాతం ఇంకా అడవినుండి తిరిగి రాలేదు” - 
అన్నాడు శిష్యుడు. 

“ఆహారవివయంలో ఆ అమాయకుని అన్ని 
వై పులనుండి (వతిపే.ధించాను, నిశ్చయంగా 
నానికి నా మోద కోవంవచ్చి ఉంటుంది, 


నాయోా వాల 


దారుణ 


అందుకే ఇంత ఆలన్నమెనా వాడు రాలే దు, 
మనం వెళ్ళి వాళ్లో అనునయించి విలుచుకొని 
వస్తాం. వద "అని ధమ్యుడు అర ణ్యానికి వెళ్ళి 
అక్క_డ “ఓ ఉవమన్యూ ! ఓ ఉవమన్యూ! 
ఎక్క-డున్నావు? అని గట్టిగా విరిచాడు. 

ఉపాధ్యాయుని కంఠం ఉవమన్యునికి విన 
వడింది. “భగవాన్‌ ! ఇక్కడ ఈ కూవంలో 
వడిఉన్నాను” అని గట్టిగా బదులు వలి కాను, 
“'కూూవంలో ఎట్లా పడిపోయాను” అని గురువు 
అడిగాడు, ఆక లివల్ల అర్క-వ|తౌలు భయం 
బాను. ఆ తరువాత నాకు చూపు” నష్ట్టమెంది, 
ఈ కూవంలో వడిపోయాను ! 
వచ్చాడు శిష్యుడు. 

ధౌమ్యు డదివిని కరుణార్డ 9 స్వరంతో ఇట్లా 
అన్నాడు : “నాయనా! స్‌ు అశ్వనులను 
స్తుతించు, వారు బేవలోక వైద్యులు, సి కన్ను 
లను శ్రాగు జేయగలకు, సిన్న నుగ హీం న 


అని జా 


గలరు,” 

గురువు ఆచేశానుసారం ఉవమన్యుడు, 
శోద్దాభ కులతో అశినుల స్తుతి (పొరంభిం. 
వవాడు, 


(సపూర్వగా పూర్వజొ చిత్రభానూ 
గిరా వా శంసామి తసనావనంతౌ 
దివ సుపర్హొ విరజొ విమానా 
వధిక్షియంతౌ భువనాని విశ్వా. 


అశ్యినీకుమారులారా ! మిరు. ఈ విశ్వ 
నృష్టికి పూర్వమునుండియే ఉన్నటువంటివారు. 
అందరికిని మో ే పెద్దవారు. అనంతుై (వకా 
శించుచున్న మిమ్ములను ఇవ్వడు నా వాక్కు. 
ల స్తుతించుచున్నాను, దివ్యమైన రూవ 
నంవదగలవారు మిరు, ఎడచాయక ఎవ్వడూ 
జంటగా ఉండువారు మిరు. రజోగుణ తమా 
మానదోవము లేనివారు మిరు, నకల భువన 


ములకు ఆరోగ్యమును విన్తరింవ "జేయుచు నదా 
నంఛచారము చేయువారు మూరు, 

ఉపమన్యు డీ విధంగా స్తుతిని (పారంఖించి 
మొత్తం వన్నిండు బుక్కు_లలో సో (త ౦ 
చేశాడు. చివరి మంతం ఇది. 

స్తోతుం న శక్నోమి గుజై ర్భవంతౌ 

చత్తుర్విహీనః పథి సం(ప్రమోహః 

దుర్గే. హమస్మిన్‌ సతితోఒస్మి కూసే 

యువాం శరణౌ్య శరణం (ప్రపద్యే. 

అశింఎకుమూారులారా! మో గుణగ ణనములను 

స్తుతించుటకు నాకు సాధ్యము కాక వోవు 
చున్నది. అంధుడ నై. మూార్లములో నడచు 
వివేకమును కోల్పోయి, నుర్గమ వైన ఈ 
కరావములో వడివోయితిని. శరణాగత వత్పలు 
లన మానే నన్ను ఉద్ధరిం చగల నమర్లులు. 
అట్టి మహిమాన్యిగునై న మిమ్ములను చేను 
శరుణు జెచ్చుచున్నాను, 

స్తుతిచే నంతుస్టు లై అశ్షిసీకుమారులు ౯న 
మన్యునకు దర్శనమిచ్చారు. “హే ఉవమన్యూ! 
నీయందు మాకు అధిక మైన నీతి కలుగు 
చున్నది. ఇదిగో సీకొజుకు ఈ అపూవమును 
(భత్యువి శేషము) తెచ్చితిమి, భశుంపుమూు 
అని సానునయంగా అన్నారు. 

“ఛభగవానులైన మోకు వలుకునదంతయు 
నత్యమై తీరవలసిందే. కాని నేని అపూవమును 
మా గురువుకు నివేదించక ఛతీంచ లేను.” 
అన్నాడు ఉవమన్యుడు 

దానికి అశ్వినీ చేవతలు ఇలా అన్నారు. 
“పూర్ణం ఒకవ్వుడు మో ఉపాధ్యాయుడే న 
ధథామ్యుడున్ను మమ్ములను ఇక్షు స్తుతించాడు. 
మేము పరితుష్టులై _ అవూడతనికిని ఇళ్లు 
అపూవమును ఇచ్చిజిమి. అతడు దానిని గురు 
వుకు నివేదించక తానే న్యయంగా భతీం 
వాడు, గురువు నడ చుకొన్న స్టే అష్ర్యులున్న్య 

4 


రీ శు లీ45 


నడవాలికదా ! కాబట్టి సీవు దీనిని గురువునకు 
నివేదించక యే భతీంచవచ్చు. దోవమేమిోా 
లేదు,” 

“అశింసీకుమారులారా ! మిమ్ములను వేడు 
కొనుచున్నాను, నన్ను దినిస్‌ తినమని నిరం 
ధింవకుడు. గురువునకు నివేదించక తినుటకు 
నేను సాజాసించ లేను, ఈ విషయమున నన్ను 
మరు తమించవలసినది” 
మన్యుడు, 

ఉవమన్యుని గురుభక్తిని చూచిన అశిసీ 
కుమారులకు ఆనందం కలిగింది. 
(వసాదభరితు ల అతసికి దృష్టని వ 
దించారు, అతని దంతములు సువర్ణ మయము 
లగునట్లును వరం ఇచ్చారు. నకల “శేయస్సు 
లను పొందగలవనియు ఆలీర్వదించి అంత సాను 
౨నారు, 

లబచతుడైన ఉవమన్యుడు గసరువున్న 
చోటకు వేగంగా వెళ్ళి నమన్క-రించాడు, జరి 
గిన నంగతి గురువుకు విన్నవించాడు, ధామ్యుడు 
అమితానందంపొండి కిష్వ్యుని అప్యాయంగా 
వరాచి “వత్సా! అనింసీకుమారులు ఆశీర్వదించి 
నర్లు సివు నకల _కేయాలను పాందగలవు. 
నకల వేడాలు, ధర్మశాస్త్రాలు న్స్‌ (వతిభా 
సిం దగలవు. నేను నీకు అనుమతి ఇస్తున్నాను, 
ఇక సీవు న్వగ్భుహోనికి మరలవచ్చు.” 

ఇట్లా నమా_వ్తమెంది వరీతు, ఆవమన్యునకు. 

ఆ తరువాత మూడవ శిష్యుడైన “వేదిను 
చూచి గురువు అన్నాడు. “నాయనా! నీ నహో 
భ్యాయులు ఇరువురున్ను వెళ్ళిపోయారు, వాళ ల్లి 
గృహాలకు, వాళ్ళు చేస్తూండిన వనులు చేయ 
డానికి ఇవ్వు జెవరున్నారిక్క-డ ? స్‌వ్ర తప్ప. 
కాబట్టి కొన్నాళ్ళు నీవు ఇక్క-జే నిలువు, ప 

ప్రజశయంగా ఉంటుంది, సీకున్ను (శేయస్ను 
నిశ్చయంగా కలుగుతుంది.” 


అన్నాడు ఉవ 


షరా 


846 


గురువు ఆచేశించినశ్లే “వేది దీర కాలం 
అక్కడే గురు శుశూవణాపరుడై ఉండి 
పోయాడు, గురువుయొక్క కార్యభారాన్నంతా 
“వేదియే విసుగు విరామం లేకుండ మోయు 
చుండెను,  శ్లీతోస్లాలు, ఆకలిదప్పులు - 
ఇత్యాది దుఃఖాలను సహిస్తూ సర(డా గురు 
సేవా తత్సరుడై యుండెను, “వేది ఇట్లు గురు 
వుకు మిక్కిలి అనుకూలుడై గురుకులవానం 
శేయుచుండగా, దీర_కాలానంతరం ధామ్యుడు 
అతడ్డి కూడ అఆశీరగదించి న్యగృహం మరలు 
టకు అనుమతి ఇచ్చాడు. గురువునకు వరితో 
వం కలిగించిన వేది కూడ నకల (శేయన్సులు 


మృత్యువునకు రండు రూపములు. 


(శీ రామకృష్ణ [వభ 


సాలంళచాదునర్‌ జ్ఞాడున్ను అయాడు. 

ఆ తరువాత వేది గృహాస్థాశ మంలో 
(వ వేశించాడు,. స గృహంలో సుఖంగా వానం 
చేస్తుడిన “వేదినుకూడ ముగ్గురు శిష్యులు 
ఆశయించారు, “వేది, తన శిష్యులను ఈ 
పని చెయ్యి, ఆ వసి చెయ్యి, ఈ చేవ చెయ్యి, 
ఆ సేవ చెయ్యి. - అని ఒక్క మాటకూడ 
చెప్పేవాడుకాదు, గసరుకులవానంలోని (శమ, 
దుఃఖం బాగా తెలిసినవాడు, అనుభవించిన 
నాడు కాబట్టి థిష్వుఎను ఏ కొం చమైనను 
వరిశ్లేశంపాలు చేయడానికి అతని మనస్సు 
అంగీక ఓంచ లేదు, 


ఒక రూపముతో వస్తు నష్టమును, ధన 


నష్టమును కలిగించును. మజియొక రూపముతో (ప్రాణ నష్టమును కలిగించును, ఈ 
రెండు రూపములతోను మృత్యువు, ఆ రాతి ఆం|ధదేశసాగర (పాంతములందు 
రొ ద్రవిహారముచేసి, నందనవనముగా ఉండిన ఆ ప్రాంతమును ఒక పెద్ద శ్మశాన 


వాటికగా మార్చి వేసెను, 


ఊహిాంచుటకై నను భయమును కలిగించు ఆ కష్టనష్టములను సాక్షొత్తుగా 
అనుభవించి (కుంగిపోయియున్న ఆ దీన [పజానీకమునకు మా గాఢ సంతాపమును, 


సానుభూతిని తెలియజేయుచున్నాము. 


విష్ణువుయొక్క అంశయే, (పభుత్యయంతాంగమని ఒక నమ్మకము. అట్ట 
(పభుత్వయం(త్రాంగప్పు కృషివలన, విషమించిన ఆ పరిస్థితులు త్వరలో అక్కడ 


చక్క_బడగలవని ఆశించుచున్నాము. 


శీవానం దస్వామితో సంభాషణలు 


క్రీశ, 1922 న శీ శవానందస్యామి ఇకా కాకు 
వెళ్ళినవ్పుడు మరఠముతారు ఒకనాటి సాయం 
కాలము ఒక నభ ఏర్పాటు చేసియుండిరి, అందు 
ఛ కులనేకులు మఠములోని సన్యాసులు, (హ్హా 
చారులు సమావేశమై యుండిరి, 

“మనో భమరమా ! రామకృష్ణుని చరణ 
నరోజముల నాశ యింపుము” అను గాన 
ముతో నభ |పారంభమైనది, తర్వాత “శ్రీ 
'రామకృవ్ల క థావమృతము” చదువవలసిట్టుగా 
సిర్దయింవబడి యుండినను  నభికులందరును 
స్వాములవారి ఉవచేశము విన అమితోత్సా 
హాము (పక టించిరి, కాని స్వాములవారి 
ఇచ్చానుసారము "మొదట 'కథామృతి వఠన 
(వారంభ మైనది. 

అందు ఒక్క చోట (ఫ్ర రామకృష్ణుడు 


సన్యానజీవనమందలి కోథోర నియమములను 
గురించి [వనంగించుచు, *నన్నాసులు (స్క్రీల 


చితవటము నహితము ఏశ్షీంవరాదూ - అని 
చేరొ-.నియుంచెను, 

ఆ నమయమున ఒక (బ్రహ్మచారి సాంముల 
నిట్లు (వళ్నీం చెను, “స్వామి ! (స్ర్రీల చిత 
పటము సహితము సన్యాసులక ౦ంట వడ రాదని 
ఠాకూరు 'వెర్కొ-నియున్నారు. కాని మేము 
మా నానావిధక ర స్రముల నెర వేర్పవలసి 
యున్నప్పుడు (స్ర్రీలతో మాట్లాడవలసికూడ 
వస్తున్నది, ఇట్టి సందర్భములందు మే మేఏధ 
ముగా నడచుకొనవ లెను ?” 

స్వామి కొంతసేపు మానముగా ఉండీ 
తర్వాత ఇట్లనెను, “చూడు నాయనా! నీకు 
వ్రంట, అమ్ము, అక్క-చెల్లెం[డు ఉండ లే దేమిటి? 
వారివద్ద నీ వెట్లు సహజముగా కలిసి మెలసి 
మెలగుచుంటివో, అడే మనోభావముతో 
(వ యోజనానుసారముగా స్ర్రలవద్ద మాట్లా 
డుము, వారు నీ స్వంత తల్హురసీ, అక్క- "చెలం 


(డనీ మనస్సున థావింపుము. అవశ్యము, 


విశేష (ప్రయోజనము లేనిదే న్ర్రీలవద్ద, వారు 


భ కుల నను - విశేషముగా నిర్ణ నస్థలములో 3 
మాట్టాడకుండు కే మంచిది. ఐదువుంది నమత. 
ములో కార్యక లావముల విషయముగా 
మాట్లాడవచ్చును, సన్యాసులగుటకు వచ్చి 
యున్న మిరు, న్వ్యలా భా వేతును వదలి, మో 
ఆదర్భమువట్ల సర్వదా దృష్టనుంచి మెలగ 
వలయును, మహిళలను సాతాత్తు జగన్మాత 
అంశములని [గహింవవలెను, ఇదియే సాధన!” 

(బహ్మచారి: అట్లు నడ చుకొన్న ప్పుడు 
కూడ మనస్సులో చెడు తలంపులు వచ్చిన 
వమి వేయాలి మహారాజ్‌ ? 

స్వామి తదు త్రరముగా కొంత గంభీరముగా 
అనిరి. “ఎక్కడి కక్కడ (న్ర్రీలను చూచినచే 
తడవుగా ఎవరి మనస్సులందు చెడు తలంపులు 
ఉదయించున్తో చారు నన్యాసులగుటకు 
మాత మేకాదు, -ఈ సమాజములో ఉండుటకు 
కూడ అర్హ్ములుకారు. అట్టివారు (స్రీలే కంట 
వడవి, స్ర్రీల నంచార మేలేని వ నిధన సలానికో 
వెళ్ళి దీర కొల కతోరతవస్సుతో వారియందలి 
పశు వవృ త్తిని సంపూర్ణముగా ధ్వంసము చేసి 
కొన్నతేరువాతనే నమాజములోసికి తిరి గి 
వచ్చుట ఉచితము, నమాజము నందుకూడ 
సీతినియమము లున్న విక డా ” 

మరి కొంతసేపు ‘కథామృతము చదువ 
బడినది, తర్వాత భ కుశొకడు “ఛభగవత్పాతా 
'త్కారమునకు (వకృష్టమార్ష మేది స్యావిా 2) 
అని (వళ్నించెను. 

సాంమి : శా శ్ర్రృములందు భగవత్చాతూ 
త్మా_రమునకు నానావిధ సాధనలు ఉవ బేశింవ 
బడియున్నవి. కాని చరమ నం చేశమన్ననో__ 
శరణాగతి! శరణాగతి | శ్రీ భగవానుని చరణ 
నన్నిధిన ఆత నివేదన, సర్వతోముఖ నరా 


848 


గతులతో వడియుండ జాలిన-చో, ఎట్టి చింతయు 
'యోాగములను ఉవదేశించిన భగవానుడు, 
చిట్టచివర “సర్ణధర్మాకా వరిత్యజ్య మామేకం 


శరణం (వజ! అహాంతాం సర పాపేభ్యో 
మోతయిపాంమి మూాశుచః॥”” అని ఉవచే 
నీంచెను, 


ఇదియే సమ్మగ గీతాసారము, 
(పతిజ్ఞ చేసి భగవానుడు ెప్పెను. 
కాని భగవంతునివట్ల సర్యతోముఖ ఆత్మ 
నివేదన, శరణాగతి ఒేశేరోజున రాదు. ఇది 
చాల కఠినమైన కార్యము. పూజూవఠ నలు, 
ధ్యానజవములు, కఠోరసాధనలు - ఇవన్నియు 
ఒక్క- “శరణాగతి”ని సాధించుటకు మూత మే ! 
ఏటికంతకూ మించి కావలసినది - ఈశ్వర కృవ, 
అవ్యభిచారబుద్ధిత్‌ ఆతని ధ్యానమన నములు, 
(ప్రార్థనలు చేసుకొను చ వెళ్ళినపుడు ఆతడు 
కృవతో ఆ దుర్గ భశరణాగతిని (వసాదించును. 
మజీయొక వ్వుడు థాకా మళమునకు 
చెందిన ఒక సన్యాసి కోక గ న్త హృదయ 
ముతో స్వామిని సమీపించి ఇట్లు విన్నవించు 
క్‌ నెను, “ఎన్ని వనులున్ననూ, (పాతీః 
సంధ్యా నముయములందు  జవము చేయుట 
మాత్రము మరువకుిముని శ్రీ) (బ్రహ్మానంద 
స్వామివారు నాకు అచేళించియుండిరి, కాని 
నా వని ఎటువంటిదనగా - ఉవనాానములు, 
భజన మున్నగునవి కొనసాగింవ వారమున 
3 దు రోజులు సాయంనమయమున బయటి! 
వెళ్ళనలసియున్నది. నంధా్యానమయమున 
జవము చేయుటకు తీరిక లభించుట లేదు. 
అందుచే మనస్సున అత్యంతము అశాంతి 
వర ఎడియున్నది ” 
న్యామి : చూడుము ! ఆ చేయు ఆవన్యాన 
ములు, భజన మున్న గువానిని జవథ్యానముల 


శీ రామకృష్ణ [వభ 


వలె ఒక సాధనయని [గహించి చేయుము, 
(థ్రీ భగవానుని నామనంక్‌ రృనము, ఆయనను 
గుతించిన ఉవన్యానములు, ఆలోచన ఇవ 
న్నియు ఆధ్యాత్త సాధనలోని అంశములే! నీవు 
నరందా ఆయన కార్యమునే కొనసాగించు 
చున్నావని (వతితణము మనస్సున భావించు 
కొనుము, ఈశ్వరా రాధన గా చేయు కర్మవలన 
వరమ (శేయస్సు లభించును, ఉవన్యాసములు 
మున్నగునవి అయినత ర్వాత నముయ ముండి 
నపుజెల్ల నియమిత జవధ్యానము లాచరింవ 
ఉద్యు కడవగుము అంతగా కానిచో ని|దిం 
చుటకు పూర్వమైనను నియమిత జవము ఆచ 
రించుట యే (శేయము, శ్రి బహ్మానందస్యామి 
వారి ఆబేశమును అకురాల పాటింవవలసిన బే 
నుమా! 

భ కృుడొకడు స్వామిని (వళ్నిం చెను. త్ల 
రమునందలి చిక్కుువడినను 
సూదిన దూరనట్లు, విషయ వాననలు లేశ 
మాతము శేషించియున్నను భగ వత్పాతా 
"త్కారము సాధ్యవడదని శ్రీ) ఠాకూరు “చెప్తూ 
వారు, కాసి, మాం మనస్సులన్ననో అసంఖ్యాక 
విషయవాననలతొ నిండియున్నది. అట్టి మాకు 
తరుణోపాయ మేమి ?”” 

సాంమి కొంతసేపు మానము వహించి 
తర్వాత ఇట్లనిరి ఉపాయమున్నది, చిత్త 
మనెడు దారమును భి విశ్వానములనెడు 
"'తెలముచే తడిపి, వివమయవాననలనెడు పోగుల 
నన్నిటిని చక్క-గా ఒక్కటిగా చేర్చించినపుడు, 
చిత్తము అనాయానముగా భగవానుని పొద 
వద్దములందు లగ్నమగును, వరమ వ్యాకుల 
తతో ఆయనను (పార్థింపుము, విలపించుచు నీ 
హృదయ వరితావమును ఆయనకు ఎటి 
గింపుము - ఆ శిత వత్సలుడగు ఆయన తన 
శరణాగతుల నెవ్వుడును త్యజింవడు, 


స్ట 

తపస్సు 

రామదేవానంద 
శ్రీ) 'రామచం[ దుడు దండ కార ణ్యంలో శర ఆహారముగా (గ్రహించి జీవించుట యే తవస్సు 
భంగా|శ మానికి వెళ్ళినప్పుడు, ఆయన్ను గలవారు (వాయుభత్వులు, మరికొందరు, 
దర్శించ డానికి, నానారశకాలై న తవస్సులు అనాధారముగా ఆకాశములో ఉండ నేర్చి అట్టు 
వే స్తుండిన మునులు, గుమిగూడి అక్కొ_డీకి ఉండుటయే తవస్స్పుగాగలవారు_ (అకాశనిల 
వచ్చారు. యులు, మరికొందరు వట్టి నేలవై నడా వడు 


వారిలో కొందరు, చేహం లోవలిభాగాన్ని 
పీటిచే బాగుగా కడుగుకొనుచుండుటయే తవ 
స్పుగాకలవారు (నం|వయాళురు). మరికొందరు, 
వగటివేళ సూర్యకిర ణాలను, రా|తివేళ చంద 
కిరణాలను [తాగ నేర్చియుండి, అదియే తవ 
స్పుగా జీవించియుండువారు (మరీచపులు), మారి 
కొందరు, ేహాన్ని మాటిమాటికి రాళ్ళ న 
కొట్టుకొనుట యే తవస్స్పుగాగలవారు (అశ 2 
కుట్టులు), మరికొందరు, ఆకులను మా(తమే 
భుజించుటయే  తవస్సుగాగలవారు. (వత్రహో 
రులు), మరికొందరు, పొట్టుగల ధాన్యములై న 
వడ్డు మొ! వానిని దంతములతో నమిలి 
పొట్టును విడిచి ఆ గింజలను మాత మే ఆహార 
ముగా [గహించుటయీ తవస్సుగాగలవారు 
(దంతోలూఖలినులు), మరికొందరు, కంఠము, 
లోతు సిటిలో నిలిచి ఉండుటయే తవస్సుగా 
గలవారు (ఈన్నజ్ఞకులు), మరికొందరు, తలను 
తొెమ్మువిరాదనో, భుజముమిోాదనో మూత మే 
ఉంచి నిదురించుట అనునది తవస్పుగాగలవారు 
(గాత్రశయ్యులు), మరికొందరు, నిదురించ 
కుండ నదా జాగరూకుై ఉండుటయను (పయ 
త్నమే తవస్సుగాగలవారు (అశ య్యాలు). మరి 
కొందరు, ఎండను, వానను, గాలిని, చలిని - 
అన్ని టిసి సహిస్తూ బయలున ఉండుటయే తవ 
స్పుగాగలవారు (అభావ కాశకుల్సు, వురికొం 
దరు, నీటినిమాత్ర మే ఆహారముగా (గహించి 
జీవించుటయే తేవస్సుగాగ లవారు (నలిలాహో 
రులు). మరికొందరు, వాయువును మాత మే 


కొనియుండుటయే తవస్సుగాగలవారు (న్థండిల 
శాయులు, మరికొందరు, చీటికి మాటికి (వత 
ములనుపూని ఉవవసించుటయీ తవస్పుగాగల 
వారు ((వతోవవాసులు), వురికొందరు, ఎవ్వూ 
డూ త సిబట్టలను కట్టుకొనియుండుట యే తవ 
స్పుగాగలవారు (అర )హటవాససులు) మరి 
కొందరు, ఎవ్వుడూ జవము చేయుటయే తవ 
స్పుగాగలవారు మరికొందరు, 
(గ్‌ శ్రబుతువులో వంచాగ్నుల మధ్యనుండు 
టయే తవస్పుగాగలవారు (వంచతపోనింతులు), 

ఈ విధంగా ఎన్నో చితవిచ్శితమైన కఠోర 
తవస్సులను ఆచరించేవారిని గురించి మనము 
వినియున్నాము, పురాణాలల్లో చదివియున్నా 
ము: బఒంటికాలిమోద నడా నిలిచియుండడం, 
సదా చేతులనె త్తి పట్టుకి నిరుడు కతా 
దులును. 

వేలాదిభ కుల చరి తల్లో, యోగుల చరిత్ర 
ల్లోకూడ ఇటువంటి కొన్ని అసాధారణమైన 
తవస్సులనుగుణించి మనము చదివియున్నాము. 
బుదునికి నమశకాలీనుడై న “ అజిత కేశకంబళి ” 
అనునాతడు ఎవడును శకేశములచే తయారు 
పేయబడీన బట్టల నే ధగించెడివాడట ! కేశము 
లచే తయానెన బట్టలను ధరించుటకూడ 
కథోరవైంన తవస్పే, ఆ బట్టలు, "వేనవికాలంలో 
ఎక్కువ వేడిని, చలికాలంలో ఎక్కువ చలిని 
కలిగించి దేహాన్ని నొప్పించే సామర్థ్యం కలవి, 
(పభావంవలన, ఈ భ కుల 
యోగుల కథభలవలన తవస్సు” ను గుణించి 


నజపులు), 


పురాణాల 


క్‌క్‌0 


ఒక తవ్వు అభి పాయం (వజలలో బాగా నాటు 
కొొనిపోయింది, “తవస్సు” అనగా అదేదో 
ఒక అసాధారణ చర్యగా, అసాధ్య మైనదిగా, 
అనువయోగ మైనదిగా, అనహాజమైనదిగా - 
ఒక “అపోహ (వజలలో ణా వ్యాపించి 
యున్నది, 

మన జీవితల య్యూలను, ఆదర్శాలను, ఆన 
యాలను సాధించడానికి ఉత్త మోత్తమసాధనం 
తవస్పే కనుక ఈ “తవస్సు” విషయంతో అపో 
హాలను, అపాన్ధాలను ఎంతిత్యర గా తొలగించు 
కొంటే అంత మంచిది. 

తె త్తరీయోవనివత్‌ భృాగువల్లిలో, భృగు 
వు తన తండిమైన వరుణుని మాటిమాటికి 
(వాక్థి సాడు ' అధిపా భగవోబహ్మ ” * అఫహి 
భగవో (బహ్ము (బహ్మ్మనుగరించి చెప్పండి, 
(బహ్మనుగురించి చెప్పండి) అని, కుమారు 
డట్లా అడిగిన మూడల్లా “ తవసా (బహ విజిజ్ఞా 

 “తవసా బహ్మ విజ్ఞానసస్వ* (తవ 
స్పుచే (బహ్మను తెలిసికో, తవస్సుచే (బహ్య్మను 
"తెలిసికో అని వరుణుడు బదులు చెప్పాడు, 

(బ్రహ్మను ఎలా సెలిసికోవడం ? (బ్రహ్మను 
"తెలిసికోవాలం జే అజ్ఞానాన్ని తొలగింవాలి, 
అజానం ఎలా తొలగుతుంది? జూనంచేతనే 
తోబగుతుంది, జానం ఎటూ కలుగుతుంది ? 
న EA ధి క్యా న్ని నంపాది స్టే కలుగుతుంది, 
సత్య్వాధిక్యం ఎలా కలుగుతుంది?! తమోగుణ 
ము, రజోగుణము అణగ దొక్కబడినపుడు 
కలుగుతుంది. తమోగుణమును, రజోగుణ 
మును అణగ | దొక్కుట ఎట్లా! తవస్సుచే, 

ఈవిచారంవలన మనం తెలిసికొన్న బేమిటి? 
ఈ విచారం వలన మనం తెలిసికొన్న ది, తమో 
రజోగుణాలను మర్చించుటకు, అణగ (దొక్కు- 
టకు తవస్సు ఉ ద్రేశింవబడినదని, తవస్సుకు ఈ 


శీ 'రామకృృవ్ల (వభ 


మహత్వం ఉన్నది గనుక నే భృగువు: తవస్సు 
చేసి తవస్సుచేసి ఒకొ-క్క- మెట్టుగా అధిరో 
హీంచి చివరకు (బహ్మను (ఆత్మస్వరూపాన్ని, 
తెలిసికొంటాడు. 

తవస్సును గుటించిన అపారాలుు అవో 
హాలు ఊహాగానాలు తొలగిపోవాలం కు 
గీతలో వదునేడవ అధ్యాయంలో కృష్ణుడు 
చెప్పిన మూడు శ్లోకాలను స్ఫృరించుకొనవ లెను. 
అక్కడ కృష్ణుడు చెప్పిన తవస్సు, మన నిత్య 


జీవితంలో (వతితుణం ఆచరణలో శస్టైటకు 
తగినంత సాధ్య గుణములు కలిగియున్నది. 
శారీరత వస్సు, వాజ యతేవస్సు, మూనన 


తవస్సు - అని మూడు విధములుగా తేవస్సును 
అస 
విభజించి వివరించియున్నాడు (శ్రీ) కృష్ణుడు. 


శారీర తపస్సు ; 


శరీరసుఖాన్ని లత్యశెట్టక, సాధ్యమైనంత 
వరకు మన వనులను మనమే చేసికోవడం, 
అంశు మన గుడ్డలను, గదులను, వరినరాలను 
మనమే స్యయంగా శుభం చేసికోవడం అన్న 
మాట. ద్దలకు, వృద్ధులకు, బలహీనులకు, 
రోగా రులకు - మై సనులు మనమే సంతోవంగా 
చేసివెట్టడంకూడ ఇందులో చేర్తుంది. నడిచే 
టవ్వుడు, కూర్చున్న ప్పుడు జె న్ను పూన 
చక్కగా. నిటారుగా ఉండేటట్లుగా అభ్య 
సించడం; మెత్తలు, సోఫాలు, 
కుర్చీలు, ఫాన్‌ లు, ఏర్‌ కండివన్‌ లు - ఇత్యాది 
శరీర సుఖ సాధనాలను వదలి పెట్టడంకూడ న్‌ రీర 
తవస్సుగా వరిగణించనచ్చు. మన శరీరపోవు 
ణలో, మన శరీర వవ రనలో, తక్కిన 
(పాణులకు హింస కలుగని విధంగా జ్యాగలత్త 
వడడంకూడ శరీరతవస్పే : మాంసాహారాన్ని 
త్యజించడం, ఇటు అటు తిరుగునపుడు (ము 
ఖ్యంగా వర్హాకాలములందు) మన కాలి క్రింద 


పరుపులు, 


తవ 


అల్బ్మపాణులు నలిగి చావకుండ ఉండునట్లుగా 
జాగ _తృవడడం-౪ఇ త్యాదులు, 

మనలోని ఎక్కువ తమస్సుకు క కారణం 
ఏమిటి? అని అనేంవీ.ంచి చూచుకుంకు, ఈ 
శరీరసుఖానికి కట్టుబడిపోయి శారీరతవన్ను 
చేయకుండ కాలము [(తోయుటయే (వథాన 
కారణమని స్పష్గముగా తెలిసిపోతుంది. 
వాబ్బయ తవస్సు : 
మనం మాట్లాడే మాటల్లో నాలుగు లక్ష. 
కాలు ఉండేటట్లు జాగ _త్తవడడం, మాటలు, 
(పియమైనదిగా హిత మైనదిగా నత్వ మైనదిగా 
దుఃఖమును కలిగించనిదిగా ఉండవ లెను, మన 
మాటల్లో ఈ నాలుగు లతణాలు కలిసి 
ఉండటం అసాధ్య మే, కాబట్టి మై నాలుగు 
లతణాలలో కసీనం మూడు లతుణాలనైనా 
మన మాటలు కలిగిఉం డేటట్లు [వయత్నం 
చేయవ లెను, వాబ్బయ తవస్సులో ఇది ఒక 
భాగం మాత మే, 

“స్వాధ్యాయ అభ్యసనం” అనేది వాబ్బయ 
తవస్సులో మజొక ముఖ్యమైన అంశం. మనం 
పూర్తిగా విశంసించగలిగే కొన్ని ముఖ్యమైన 
ఉదాత్త (గంథాలను (వేదములు, ఉవనివత్తు 
లు, 'భగవద్దీత - ఇత్యాదులు) మాటిమాటికి 
వఠించుటయే స్యాభ్యాయ అభ్యసనం, "వేలాది 
(గ్రంథాలను చదువుచు కాల వేవం చేయడం 
వాబ్బుయ తవను కాదు. దానివలన లౌకిక 
(వపయోజనాలు కలిగితే కలుగవచ్చు గాని 


లోక ములసారం (గహించవ లెనను కోరికతో 
ములు అతనికి మనస్సులో |వతిభాసించినవి, ఆ మూడు వేదముల సార మేమిటో 


ణు 


కీ51 


ఆధ్యాత్మికంగా (వ యోజనం చేదు. చైగా 
నష్టం కలిగినా కలుగవచ్చు. | 

వాబ్బుయం తవస్సు కొంత (శమకర మే, 
కాని మనం కొంత వట్టువలతో, జాగచూక 
తతో ఆచరించగలిగి తే నిశ్చయంగా మనకు 
ఫా, తి నంతోపాలు లభిసాయి, తోటి మాన 
వులతో స ఘర్ష ణ లేక మన జీవితం మృదువుగా 
హోయిగా సాగిపోతుంది. ఇం తేగాక ఈ వాజ్బయ 
తవస్సు మానన తవస్సుకు ఆధారమై, కారణ 
భూత మైకూడ ఉన్నది. 
మానన తవస్సు : 

రాగం, చేంవం, (కోధం, ఈర్ష నీ 
అసూయ, దురభిమానం, సంకుచిత తం, కుడి 
లత - ఇత్యాది దుర్గుణాలు మనస్సును కలు 
వీతం చేయసీయకుండ జాగ _త్రవడడం, దీని 
వలన మనస్సు [వ శాంతంగా, నిర్మలంగా, 
నలా ఉంటుంది. ఈ ఉన్నతమైన మనస్సు 
యొక్క (వభావం ముఖంమోదకూడ (వన 
రి స్తుంది. అటువంటి (వసాదభరిత మైన ముఖం 
చూచుట కెంతో యా ఆహ్లాదం గాను, ఆనం 
దంగాను ఉంటుంది, 
దేవద్విజగురుప్రాజ్ఞపూజనం శెచమార్జవం 
(బహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే 
ఆనుద్వేగకరం వాక్యం సత్యం |పియహితం చ యత్‌ 
స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్మయం తప ఉచ్యతే 
మనః (ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవినిగహః 
భావసంశుద్దిరిత్యేత త్తపో మానసముచ్యుతే॥ 
(వజావతి ధ్యానించగా, మూడు వేద 
(గహించవ లె 


నను తలంపుతో తిరిగి (వజావతి ఛ్యానిం చగా అతనికి మనస్సులో భూర్భువ ః న్యః-అను వ్యా 
హృతులు స్ఫురించినవి. -ఈ వ్యాహృతులసార మేమిగా నుండునో అను క” త్పుక్యముతో (వజూ 
వతి తిరిగి ధ్యానించగా అతనికి మనస్సులో కీంకారముి (వతిభాసించినది. ఈ “ఓంకారము”, 
ఈనెలు ఆకులను వ్యాపించియున్నట్లు నమస్త శ బ్రజాలమును వ్యాపించియున్నది. 
--ఇాందోగ్యోవనివత్‌ : 228, 


బాలల శారదాదేవి 
బి. ఎస్‌. ఆర్‌. ఆంజనేయులు 
దక్షిణేశ్వరమునకు తొలి (సయాణము 
శ్రీ రామకృష్ణుడు దజేశ్వరానికి వెళ్లినతర్వాత శారద జయరాంబాటి వెళ్లిపోయింది. 
ఆమెలో యిప్పుడు చాలా వచ్చింది. ఇదివరకటికంటే ఎంతో mE. యెంతో 
గంఫీరంగాను, యెంతో (పేమ, దయ గలదిగాను, మారిపోయింది. ఇలా నాలుగు సంవత్స 
రాలు గడచినది. 
దక్షిణేశ్వరం దూరంలో వుండటంవల్ల మళ్ళీ జయరాంబాటిలో వదంతులు బయలు 
దేరినయి. శారద భర్త ర పిచ్చివాడని ఒకరు, “దిగంబరిగా యుంటాడని యింకొకరు, క. 
గొణుగుతాడని మరొకరు చెప్పుకోటం మొదలుపెట్టారు. ఇంట్లోనుంచి శారద బయటకు వస్తే 
చాలు, స్త్రీలు యిలా అనేవాళ్లు, “శ్యామ కూతురిని పిచ్చివాడి రా శారద యివన్నీ 
లోలోన మింగుకుంటూ ఇంట్లోనే వుండేది. ఆమెకు యిలా అనిపించేది. “ఆయన, నిజంగా 
పిచ్చివాడా! స చూచినప్పుడు అలా లేడుగదా! నిజంగా పిచ్చే అయితే నేను ఆయనదగ్గర 
వుండటం మంచిదిగదా ?' కాని వయస్సువచ్చిన పిల్ల గావున ఈ విషయం బయట పెట్టలేదు. 
పవిత్రమైన మనస్సుగల ఆమె (ప్రార్థన దేవుడు విన్నాడు. కలకత్తాకు ఒక "పోలీ 
పండుగనాడు గంగలో స్నానం చేయటానికీ చాలామంది OT సతి (వయాణ 
మెనారు. శారద తానుకూడా పోవాలనే ఉదేశ్యం తండ్రికి చెప్పింది. ఆమె మనస్సును కని పెట్టి 
రామచం[ద్రముఖోపాధ్యాయ శారదను తీసుకొని బయలుదేరాడు. కలకత్తా 80 మైళ్ల దూరం 
నడచిపోవాలి. శారదకు అలవాటులేదు. నడచి, నడచి, అలసిపోయింది. దానికితోడు లోపల 
దిగులుకూడాసు. మూడవరోజు ఒళ్లు కాలిపోతూ జ్వరం వచ్చింది. 
బాటసారుల వి(్రాంతికై వేసిన ఒక గుడిసెలో వాళ్లు ఆగారు. ఆరాత్రి ఆమె విసరీత 
మైన జ్వరంవల్ల స్పృహ తప్పింది. అప్పుడు ఆమెకు ఒక దృశ్యం కనుపించింది. నల్లగా 
యున్న ఒక పిల్ల కనుపించింది. నల్లగాయున్నా ఆ అమ్మాయి ముఖం యెంతో అందంగాను, 
(ప్రకాశవంతంగాను వున్నది. ఆమె శారద (ప్రక్కన కూర్చుండి చేతో రాస్తున్నది. శారద 
యిలా అడిగింది. “నీ వెవరమ్మా.” ఆ అమ్మాయి “ననున అక్కను. నిన్ను తీసుకొనిపోవ 
టానికే దక్షిజణేశ్యరంనుండి వచ్చాను.” 
శారద ఆశ్చర్యంతో లేచి చూచింది, జ్వరం పూర్తి దిగా తగ్గిపోయింది. మరునాడు 
బయలుదేరటానికి శ_క్తికూడా వచ్చింది. ఆరోజు నడకలో "మ్స జ్వరం తగిలినా రామచంద్ర 
ముఖోపాధ్యాయ ఏదోవిధంగా రాతి $ గంటలకు ఆమెను దక్షీజేశ్వరం చేర్చాడు. 
“ఇంత చల్లని తల్లి వీ వెవరి వనిన 
(పేమ పొంగొర నిమురుచు శ్యామ పలికె 
“అక్క. నీకౌదు. అతని నచటయుంచి 
వచ్చుచున్నాను దక్షిణేశ్వరమునుండి,” 





A Cash Certificats of Rs. 1000.00 will yield Hs. 7328.07 in 20 years 


Plan ahead tor future needs and invest in UB! Cash Ceruticaes 
Waich how your money grows |! 


You can buy UB! Cash Ceruficates in denominauons of Hs 100.00 
or its muftiples for a fixed pericd—7, 10, 15 or 20 years. On 
maturity, you wii get back 8 lump sum amount which may be aus® 
than saven umes of your initial deposit 


Choose he amount and teem you thunk $url you bes 
Buy a UB! Cash Ceruiticaw tds 


A tew cxemples 


Pree Einar లాబాల Vly Mw 


t " 1 
9} O veurs Syess dU yee 


100 200.79 270.70 445 39 732 81 
6౮00 1+003.96 135362 2226 96 366404 
709 1405.54 189493 311774 6512965 
1060 201792 హ0/704 445392 73280? 
SO 100649 60 13535.21 22269.60 36640-37 
10000 20079 20 27070 41 44539 1౪ 73220 71 


లక TE 
For detuisi come to yous అటట తవల్‌ UB I branch 


nited Bank of India 





సంపాదకులు : శ్రీ చిద్దనానందస్వామి 
శ్రీ ఎమ్‌. బాలసుందరంగారిచే (ఫీడమ్‌ (పెస్‌, (మందాను. 600 0210)న ము(దింపబడి, 
శ్రీ చిద్దనానందస్వామిచే శ్రీ రామచృష్ట మఠము (మట్రాను-6 0 001) నుండి (పచురింపబడినది. 


